శి బాల రామాయణము 


మూలము 
త్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


వి బాల రామాయణము 


మూలము 
శ్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీ బాల రామాయణము 


ఉపోదాతము. 
యె 


శ్రీవాల్మీకి మహర్షి రచించిన యాది కావ్యము రామాయణము ననేకు లనేక భాషలలో ననువదించి ధన్యాత్ము లయిరి. ఎంద జాన్ని 
విధముల వ్రాసినను దనివి తీరని మహా కావ్యము సీతారాముల చరితము. శ్రీ వాల్మీకి మహర్షి యాసీస్సు లడర నేను శ్రీమదాంధ్ర 
రామాయణమును సంపూర్ణ నిర్వచ నాంధ్రీకరణ కావ్యముగ రచించి యుంటిని. ద్రాక్షా కదలీ నారికేల పాకము లచ్చటచ్చటం 
దనరార భాషా విజ్ఞాన సంపన్నులు మెచ్చు రీతి వెలయ జేసితిని. రామచంద్ర శతకము, పోచిరాజ శతకము, పద్మావతీ 
శ్రీనివాసము (ద్విపద కావ్యము), వేంకటేశ్వరా శతకము, శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత), శ్రీమన్నారాయణ 
శతకము, శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము, శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక, మాహేశ్వర 
దండకము, మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక, దొడ్డవర సోమేశ్వ రోదాహరణము మున్నగు నవి రచించిన పిదప 
శ్రీమదాంధ్ర రామాయణ రచన కుపక్రమించితిని. 


ప్రారంభపు( బద్యములను గొన్ని తిలకింపు మని నా కుమారునకు బంప నతండు చదివి తనకు నర్థము గ్రహించుట కసాధ్య మైన 
దని తెలిపి యిప్పటి సామాన్యులకు నవగత మగు రీతిని రచియించిన బాగుండు నని సూచించెను. అది కడు సమంజస మని 
నాకు దోచినది. నేటి తరము వా రెల్ల రాంగ్ల భాషా మాధ్యమముననె పరించు చుండ దెను6గు భాషకు, బ్రాధాన్యము తగ్గినది. 
తెనుగు భాషలో గొంచెము పరిచయ మున్న బాల బాలికలకు బాఠకులకు నర్ధ మగు రీతిని సరళ మైన తెనుంగు భాషలో వ్రాసిన 
రామాయణమును జదువ నాసక్తులు కాం గలరని దాని వలన దెలుగు భాష లోని యంద మందఅకు నందుపాటులో నుండ. 
గలదని భావించితిని. అట్లు భావించి రామాయణమును సంక్షిప్తముగా నన్నియు నాటవెల,ది పద్యములలో సులువుగ నర్ధ మగు 
భాషలో రచన సాగించితిని. కుశలవులు రామాయణమును గానము చేయుచుండు నట్టుగా “వినుడు రామ గాథ నీను లలర” 
యని రామ కథను దేనె లొలుకు నట్లుగా గొనసాగించితిని. పండిత ప్రాకృతు లెల్ల శ్రీ బాల రామాయణమును బరించి యానంద 
రసమును గ్రోలం గలరని నా దృఢ విశ్వాసము. 


మానవమాత్రులకు( బ్రమాదము లతి సహజములు గనుక ననేక పర్యాయములు బరిశీలించి పరిష్కరించినను కొన్ని దోషములు 
మిగిలి యుండ నగును. అట్టివి గోచర మైనం బాఠక మహాశయులను నాకు దెలియ జేయ వేండుకొనుచున్నాను. వాని బరిశిలించి 
తదనుగుణముగా సవరింప( గలవా(డను. 


విబుధజన విధేయుడు 

పోచిరాజు కామేశ్వర రావు (గ్రంధకర్త) 
రాయపూర్‌. 

26 - 12 - 2023. 


ఆ.వె. 


శ్రీ బాల రామాయణము 


బాలకాండము 


మొదటి భాగము. 


రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పుట్టుక. 


పుట్ట పుట్టువు ముని పుంగవు రామాయ 
ణమ్మును గుశ లవులు నెమ్మి బాడ. 
దొడంగి రడరి సీత కొడుకులు తియ్యగ 
వినుండు రామ గాథ వీను లలర 


శ్రీసతి దయ వెలుంగు. గోసల దేశము 
పుర మయోధ్య దాని ముఖ్య పట్ట 
ణమ్ము దశరథుండు నాథుడు దానికి 
వినుండు రామ గాథ వీను లలర 


రవి కులమ్ము వాండు రఘు వంశమున బుట్టె 
దనయు('డా యజునకు దశరధుండు 

మంచి గుణము లడర మించి పాలించెను 
వినుడు రామ గాథ వీను లలర 


కాంతలు గుణవతులు కౌసల్యయు సుమిత్ర 
కైక భార్య లైరి కలసి ముగ్గు 
రంద మైన వారు చందురుని వలను 


వినుడు రామ గాథ నీను లలర 


ఏనుంగులు రథమ్ము లింక గుజ్జములు కా 
ల్బలము లలరి యుండం బ్రజల రాజు 
కన్న బిడ్డల వలె గాపాడి పాలించె 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రు లాతనికి సుమంత్రుని తో నెన 
మండుగురు కలరు సుమంత్రు( డింక 
రథము గూడ నడపు రాజునకు నెపుడు 
వినుండు రామ గాథ వీను లలర 


బుత్విజు లట బ్రహ్మ బుషి వసిష్టుడు వామ 


దేవు డనెడు వారు ద్విజులు ఘనులు 
వేద విద్య లందు విఖ్యాతు లిదజు 

యట 
వినుడు రామ గాథ నీను లలర 


ఆకసమ్ము నందు నా తారలను జేరి 
చంద్రు డేలి నట్లు శత్రువుల జ 

యించి యింద్ర సముడు నేల దశరథుండు 
వినుండు రామ గాథ వీను లలర 


చాల కాల మైన నేలన్‌ బిడ్డలు 

కలుగ లేదు భూమి కాంతునకు వి 

చార మందు మునగ జాల దశరధుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత నొక్క దినము నందు. గలిగె వింత 


10. 


నశ్వమేధ యాగ మాచరింప 
మేలని రఘుపతికి నాలోచన మదిని 
వినుండు రామ గాథ నీను లలర 


పిలిచి మంత్రుల గురువులను దశరథుండు 
చెప్ప వారు దాని కొప్పు కొనిరి 

సంతసించి పలికె నంత సుమంత్రుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ముని సనత్కుమారు( డనిన మాటలు రాజ! 
వింటి మునుల వలన విశదముగను 
బుష్యశృంగుం డనెడు బుషి పుత్రుని చరిత్ర 
వినుండు రామ గాథ వీను లలర 


వాన లకట లేక పరితపింపంగ నంగ 
రాజ్యము ముని సుతుండు రాంగ బుష్య 
శృంగుండు పడె నంత శీఘ్రము వానలు 


వినుండు రామ గాథ వీను లలర 


అంత రోమపాదు( డంగ రా జతనికి 

శాంత బుత్రి నిచ్చె సంతసమున 

ముని విభండకునకుం దనయుండె యాతండు 
వినుండు రామ గాథ వీను లలర 


బుష్యశృంగుండు జరిపింప యాగము రాజ! 
శుభము లగును నీకు సుతులు కలుగ 
గల రని మును వింటి కాకుత్న రత్నమ! 
వినుండు రామ గాథ వీను అలక 


11. 


12. 


13. 


14. 


15. 


ఆలకించి మాట లా మంత్రి పలుకంగ 

బ్రీతి రోమపాదు వేడి తెచ్చె 

బుష్యశృంగ మునిని నెలమి శాంతను రాజు 
వినుండు రామ గాథ వీను లలర 


బుష్యశృంగు ముందు నిడి వసిష్టుండు నన్య 
మునులు బుత్విజు లయి ముందు నశ్వ 
మును విడిచి క్రతువు నవని పతులం బిలిచి 
వినుండు రామ గాథ వీను లలర 


జానపదులు పౌర సంఘము సామంత 
రాజు లవని సురు లలంకరింప 
హయము తిరిగి రాగ యాగము చేసిరి 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చి నట్టి వారి బ్రాహ్మణులను సత్క 
రించె దానములను మించి రాజు 
యాగ మడరి పూర్తి యైన కారణమున 
వినుండు రామ గాథ వీను లలర 


అంత బుష్యశృంగు నర్జించె. బూజించి 
సుతుల కొజకు నొండు క్రతువు తలచి 
చేయ వలయు నంచు నీ యవని విభుండు 
వినుండు రామ గాథ వీను లలర 


రాజు మాటలు విని తా జరిపించెను 


మునివరుండు రాజ ముఖ్యుచేం బ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


విత్ర మైన యట్టి పుత్రకామేష్టిని 
వినుడు రామ గాథ నీను లలర 


అంత యాగ గుండ మందు నుండి మహాత్ము( 


దొకండు వెడలి యిచ్చి యొక్క చెంబు 
పాయసమ్ము నిండ భద్రముగం బలికె 
వినుడు రామ గాథ వీను లలర 


రాజ! పాయశ మిది రాణుల కిమ్ము దే 
వతలు చేసి రయ్య సతులు దాల్తు 
రింక గర్భముల నరేంద్ర! యని వెడలె 
వినుండు రామ గాథ వీను లలర 


వందనమ్ము చేసి యందుకొనియెం బాయ 
సంపు. గలశ మంత సంతసించి 

సతులు మువ్వురకును జని పంచె నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


పాయసమ్ము త్రాగి పత్నులు మువ్వురు 
మగండు హర్ష మంద మగువ లంత 
గర్భవతు లయిరి సకల జనులు మురియ 
వినుండు రామ గాథ వీను లలర 


కారణంపు జన్మ గలవాడు హరి గాన, 
దోడు నుండ హరికి వేండ బ్రహ్మ 

సురలు కామరూప సుతుల+ గని రిలను 
వినుండు రామ గాథ వీను లలర 


22. 


23. 


24. 


25. 


26. 


బ్రహ్మ జాంబవంతు వాలిని నింద్రుండు 
వాయువు హనుమంతు వహ్ని నీలు 
సూర్యుండు బలవంతు సుగ్రీవునిం గనిరి 
వినుండు రామ గాథ వీను లలర 


తారుండు జనియించెం దగ బృహస్పతికి కు 


బేరున కుదయించె వీర గంధ 
మాదనుండు నలుండు మటేీ విశ్వకర్మకు 
వినుండు రామ గాథ వీను లలర 


మైందుండు ద్వివిదుండు నందగా ళ్లశ్విను 
లకు సుపషెణు', డిద్ధర వరుణునకు( 

గల్లిరి శరభు( డింక6 గలిగె వాసవునకు 
వినుండు రామ గాథ వీను లలర 


కపులు వీర లెల్ల గల్లి రింక ననేక 
మర్కటమ్ము లిలను మరణ మెంచి 
రావణు దశకంఠు దేవ కుమారులు 
విను(డు రామ గాథ వీను లలర 


కోతి మూ(క నింపె బ్రితిగ భూమిని 
నెల్ల రాఘవునకు నీయ సాయ 
మింపుగ ధరలోన గంపింప దిశ లెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


కడవ నంత నేండు కౌసల్య కుదయించె 
జైత్ర మాస శుక్ల చారు నవమి 


నాండు రాము డా పునర్వసు శుభతార 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


వినుడు రామ గాథ నీను లలర 


కలిగె భరతు డంతం గైకకు( బుష్యమీ 
మీన లగ్న మందు మేటి బలుండు 
సత్య విక్రముండు సద్గుణవంతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


లగ్న మెండ్రకాయ లక్ష్మణ శత్రుఘ్ను 
లుదృవించి రంత నద్భుతముగ 

నా సుమిత్ర కెలమి నాశ్లేష తారను 
వినుండు రామ గాథ వీను లలర 


రాము(డు భరతుండు లక్ష్మణ శత్రుఘ్ను 
లన వసిష్టుండు వరుస నస నింక 
బేళ్లు నల్వురకును బేర్మి మెచ్చ(గ రాజు 
వినుండు రామ గాథ వీను లలర 


దిన దినమ్ము పెరిగిరి నలువురు సుతులు 
తల్లు లల్ల మెచ్చ నుల్లములను 
దశరథుండు సేసె దానధర్మమ్ములు 
వినుండు రామ గాథ వీను లలర 


రాము వెంట నుండు లక్ష్మణుండు నిపుడు 
నాట పాట లందు నట్ల యుండు 
భరతు వెంట నెలమి భ్రాత శత్రుఘ్నుండు 
వినుండు రామ గాథ వీను లలర 


వేదములు చదివిరి విలువిద్య నేర్చిరి 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


యన్నదమ్ము లంద టిన్న ఘనులు 
రాముం డన్న, బ్రీతి రాజున కెక్కువ 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి యన్న నన్న దమ్ముల కెంతయొ 

గౌరవమ్ము సుమ్ము గారవించు 

దశరథుండు రాజు తనయుల నిత్యమ్ము 

వినుండు రామ గాథ వీను లలర 39. 


హద్దు లేదు తండ్రి యానందమున కంత 

సుతులు నల్వుర నటం జూాచుచుండ( 

బెండ్లి సేయం దలు పృథివీపతికిం గల్లె 

వినుండు రామ గాథ వీను లలర 40. 


మునివరుండు వచ్చె ఘనుండు విశ్వామిత్రుం 

డరయ నతిధి గాను జరుపు చుండ 

మంత్రి వరుల తోడ మంతనములు రాజు 

విను(డు రామ గాథ వీను లలర 41. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు మొదటి 


భాగము. 


బాలకాండము 


రెండవ భాగము 


రామలక్ష్మణులు విశ్వామిత్రునితో నేంగి తాటకను వధించుట రక్కసులను జంపి 
యాగమును రక్షించుట. 


ఆ.వె. 


వచ్చిన నెదురే(గి బ్రహ్మర్షికి నమస్క 
రించి కాళ్లు కడుగ నిచ్చి నీళ్లు 

చూపె నాసనమ్ము సుఖము నడిగె రాజు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత కౌశికుండు సంతసించి తగ దీ 
వించి కుశల మడిగె నంచితముగ 
రాజు మంత్రుల మునులను బ్రీతి నెల్లర 
వినుండు రామ గాథ వీను లలర 


అంత రాజనియె మహాత్మ పావన మయ్యె 
నా గృహమ్ము కరుణ రా(గ మీరు 
ధన్యు(డను బనుపుండు తగిన పనికి నన్ను 
విను(డు రామ గాథ వీను లలర 


మీరు వచ్చి నట్టి కారణమ్మును జెప్పం 
ల్‌ 
దగును మునివరేణ్య దానిజేయ 
సిద్ద మగుదు నేను శీఘ్ర మనంగ రాజు 
wm 
వినుండు రామ గాథ నీను లలర 


ఆలకించి మాట లానందమున( బల్కె( 
బంక్తిరథుని( గాంచి వంశ కీర్తి, 

బెంచు పల్కులను వచించితి వని ముని 
వినుండు రామ గాథ వీను లలర 


నా హృదయము నందు నరవర కలయట్టి 
పనిని. జేయ నెంచు మనము నందు 


సత్యవంత నీ వచనములను నిలుపు 
వినుడు రామ గాథ వీను లలర 


వ్రతము చేయు చుంటి రాజ యొకటి నేను 
మంచి ఫలము నొకటి యెంచి దైత్యు 

లడ్డగించు చుండి రాయిరువురు దాని 

వినుండు రామ గాథ వీను లలర 7. 


మనుజ నాథ! వారు మారీచుండు సుబాహు 

వు నను వారు రక్తమును గురియుదు 

రగ్ని గుండ మందు ననుచరుల గలసి 

వినుండు రామ గాథ వీను లలర 8. 


శాప మీయ నెంచ బాపాత్ములను జూచి 

కోప మూనం దలంపం గూరుచుండ 

వ్రతము నందు నేను బార్జివేంద్ర మదిని 

వినుండు రామ గాథ వీను లలర 9. 


నీ సుతుండు రాముని దినకరుని వంటి 

వాని నిత్య సత్య వచను నిమ్ము 

రాజ! నాకు ఘన పరాక్రమవంతుని 

వినుండు రామ గాథ వీను లలర 10. 


తన బలమ్ము చేత దశరథ! యింకను 

రక్ష యుండ నాది రాజ! యితండు 

తగు నసురుల( జంప దారుణ కర్ముల 

వినుండు రామ గాథ వీను లలర 11, 


ఈయ. గల నితనికి శ్రేయస్సు లన్నియొ 
శంక వలదు రాజ! యింక నీకు 

బొందం గలండు ఖ్యాతి ముల్లోకముల లోన 
వినుండు రామ గాథ వీను లలర 


రక్కసు లిరువురును రాముని నెదిరింప 
లేరు పోరు నందు వారి గెల్వ 

రణము నందు లేరు రాముండు తక్కంగ 
వినుండు రామ గాథ వీను లలర 


చింత వలదు చెంద సుంతైన సుతుని పై, 
బ్రేమ తోడ దుశ్చరిత్రు లింకం 

జత్తు రెల్లరును నిజమ్ము నరవరేణ్య! 
వినుండు రామ గాథ వీను లలర 


ధర్మఫలము కీర్తి ధరణి గోరుదు వేని 
రాజ! వీడి కలవరమ్ము రాము 
నిమ్ము సంతసమున నేల శంకింపంగ 
వినుండు రామ గాథ వీను లలర 


ముని వసిష్టుం డెటుంగు ఘనులీ మునులు నేను 
రాముని నెబు(గుదుము రాజ! వీరు 

మంత్రు లొప్పుకొనిన మజి పంపు రాముని 
వినుండు రామ గాథ వీను లలర 


మౌని పలికి యిట్లు మౌనముగా నుండె 
ముల్లు లయ్యి బల్కు లల్ల నంత 
గుండె లవియ( గుప్పగూలా దశరధుండు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


వినుడు రామ గాథ నీను లలర 


అంత. దేటుకొనియి( గొంత తడవునకు 
భయము పొంగె మేను వణంకం దొడంగె 
నాసనమ్ము నందు నాసీనుం డైనను 
వినుండు రామ గాథ వీను లలర 


అనియె నంత రాజు మునిని విశ్వామిత్రు( 
గాంచి మ్రొక్కి చక్కగ వినయమ్ము 

తోడ జాలి గొలుప వే(డు కొనుచు నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


వింటి విద్య యందు వివరమ్ము లజుంగండు 
పదియు నాటు నేండ్ల వయసు లేదు 

ప్రాణ మెంచ నాకు బాలు నీయ దరమె 
వినుండు రామ గాథ వీను లలర 


నాల్లు బలము లుండ నా వెంట నే వత్తు 
రక్కసుల వధింప రణము నందు 
బాలు నీయ+ జాల బ్రహ్మర్షి క్షమియించు 


వినుండు రామ గాథ వీను లలర 


వే లజువది యేండ్లు వెడల విశ్వామిత్ర! 
పుట్టె సుతుండు నాకు ముదము నీయ 
బాలు నీయ+ జాల బ్రహ్మర్షి క్షమియించు 


వినుండు రామ గాథ వీను లలర 


మాయ లెల్ల జేసి మాయ మగుచు( జేయు 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


దురు రణమ్ము వారు దుష్టు లల్ల 


రక్కసులు తనయుని రాము నీయ దరమె 


వినుండు రామ గాథ నీను లలర 


విల్లు పట్టి స్వయము వినుము విశ్వామిత్ర! 


మునివరేంద్ర! చంపి దనుజులం గ్రతు 
వదడర. జూతు బలిమి బాలు నడుగ నేల 
వినుండు రామ గాథ వీను లలర 


గురువు దైవ మీవు కరుణం జూడుమ నన్ను 


నల్ప భాగ్యు నింక నాత్మజుండు 
రాముని బసివాని కేము మగునె పంప 
వినుండు రామ గాథ వీను లలర 


కోపము చెలరే(గ( దాపసికి నృపతి 
పల్కులు విని నంత బలికె నిట్టు 
లిచ్చి మాట తప్ప నినవంశ ధర్మమె 
వినుండు రామ గాథ వీను లలర 


సత్య భాషణుండ వసత్యంబు పల్కితె 
భద్ర మగును నీకుం బార్జివేంద్ర! 

పోయి వత్తు నింక హాయిగ నుండుము 
వినుండు రామ గాథ వీను లలర 


కౌశికు( డలుగంగ6 గంపింప భూమి వ 
సిష్ట మునివరుండు శీఘ్ర మరసి 
నూజడింప రాజు మీటి పలికె నిట్లు 
వినుడు రామ గాథ వీను లలర 


24. 


25. 


26. 


27. 


28. 


ఇంపుగ జనియించి యిక్వాకు కుల మందు 
ధర్మమునకు నీవ ధరణి నాథ! 
మూర్తి యనంగ వెల్లు కీర్తి. జెజిప నేల 


వినుడు రామ గాథ వీను లలర 


చేసెద నని పిదప చేయకున్న నరేంద్ర 
గుణము లున్న వెల్ల, గూలు నింక 
గాన రాము నిమ్ము కౌశికున కిపుడు 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డస్తముల నరసిన నరయకున్న 
రా దణయథయ నితనిని రక్కసులకు 
రాజ! ముని వరేణ్యు రక్షణ కలుగంగ 


వినుండు రామ గాథ వీను లలర 


ఎవ్వ రెటు(గని విని యెజు(గని యస్తము 


లజుంగు గాధి పటి యటి రక్క 
ల ల 


సులును నిలువ లేరు గెలువ నితని ముందు 


వినుండు రామ గాథ నీను లలర 


తపపు బలము మిన్న తాపసికి ఘను డి 
తండు తేజ మందు మెండు యశము 
రాము నీయ నింక రాజ శంక వలదు 
వినుండు రామ గాథ వీను లలర 


చంప రక్కసులను శక్తి విశ్వామిత్ర 
మునికిం గలదు నీ సుతుని హితమ్ము 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


కోరి రాజ నిన్ను గోర వచ్చె నతండు 
వినుడు రామ గాథ వీను లలర 


విని వసిష్టు మాటల నుపశమిల్లి ప్ర 
సన్ను డయ్యి రాజ సత్తముండు 

కొడుకు నీయ నెంచె( గుశికాత్మజున కంత 
వినుండు రామ గాథ వీను లలర 


మదిని శాంతి బొంది కదిసి విశ్వామిత్రు 
రామలక్ష్మణులను రాజు దశర 

ధుం డొసంగె మునికి మెండుగ బూజించి 
వినుండు రామ గాథ వీను లలర 


తల్లి దీవన లిడం దండ్రి బోధింప నా 
శీస్సు లీయ ద్విజులు శీఘ్ర మే(గి 

రా మునీంద్రు వెంట నన్న దమ్ము లలరి 
వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణులు వరముని విశ్వామిత్రు 
వెనుక నడవ చేరిరి నది సరయు 

దరిని నంత ముని ముదముగం బలికె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


రామ బల యబలయు నా మంత్రములు రెండు 


కలవు దాహ మా(కలులు కలుగవు 
చదివిన నని యిచ్చె. జక్క(గ వానిని 
విను(ఃడు రామ గాథ నీను లలర 


35. 


36. 


37. 


358. 


39. 


రామ లక్ష్మణులు పరమ మంత్రములు గొన 


బ్రీతి ముగ్గురు నిదురించిరి నిసి 
నచ్చట దెలవాజ నంత మేల్కని ముని 
విను(డు రామ గాథ వీను లలర 


మేలుకొనుమ రామ మేలుగం దెలవాజ 
దినము నందు. జేయ దేవతలకు 
కార్యము లవి కలవు కౌసల్య నందన! 
వినుండు రామ గాథ వీను లలర 


అంత లేచి వార లాచరించి దిన కృ 
త్యమ్ములు చన చన ముదమ్మున ముని 
వెంట యాశ్రమమ్ము కంట బడె నొకటి 
వినుండు రామ గాథ వీను లలర 


శివుండు మన్మథుని మసినిం జేసిన ప్రదేశ 
మది శరీర మచట నతనికి జ్వలి 
యింపగా ననంగు. డే యయ్యె నాతండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఘన మునులు వసించు కామాశ్రమం బది 
యయ్య దంగ దేశ మనంగ వెలింగ 

గంగ సరయు నదులు కలసిన చో టది 
వినుండు రామ గాథ వీను లలర 


అచటి మునులు వారి నర్చింప నా రాత్రి 
నిద్ర వోయి రెలమి భద్రముగను 
గౌశికుండు నుడువ( గథలు కొన్ని యలరి 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


వినుడు రామ గాథ నీను లలర 


తెల్లవాజ మునులు తెచ్చి యీాయం బడవ 
ముగ్గు రంత గంగ మురిసి దాటి 
దక్షిణంపు దిక్కు తరలం జాగిరి యంత 
వినుండు రామ గాథ వీను లలర 


చని చని యొక యడవి గని భయంకరమును 


రాము డడిగె నిట్టు లో మునీంద్ర 
దారు ణాటవి నిటం జేరితి మిది యేమి 
వినుండు రామ గాథ వీను లలర 


అంత జెప్పదొడంగె వింత కథను రాము 
న కిటుల ముని యింద్రున కిట దొలంగె 
బ్రాహ్మణ వధ వలని పాపము పూర్వము 
వినుండు రామ గాథ వీను లలర 


పిలిచి యా స్టలముల మలద కరూశము 
లని వరము లొసంగె నంత యింద్రు( 
డెలమి ధనము ధాన్యముల వర్దిలు నటుల 


వినుండు రామ గాథ నీను లలర 


అంత. దాటక యను యక్షిణి రక్కసి 
యాక్రమించి పురులు విక్రమమున 
వనము నెల్ల జనుల బాధింప( జాగెను 
వినుండు రామ గాథ వీను లలర 


తాటకకు సుతుండు దైత్యుండు మారీచు( 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


డనెడి వాండు క్రూరు డతడు బలుండు 
భీతి కరుడు సతము పీడించు జనులను 
వినుండు రామ గాథ నీను లలర 


రక్కసి నివసింప నక్కడ కెవ్వరు 
సాహసింప లేరు చనంగ రామ 


వేయి గజముల బల మీ యసురకు నుండు 


వినుండు రామ గాథ వీను లలర 


నీదు బలము చేత నీ దుష్ట రాక్షసి 
ని వధియింపు మింక నే నసంగ 
నాజ్ఞ నీకు బాప మంట దబల జంప 


విను(డు రామ గాథ వీను లలర 


రాజ ధర్మ మగును రామ యధర్మము 
నాచరింప మగువ నైనం జంప 

దగును శంక వలదు ధర్మ సమ్మత మాను 
వినుండు రామ గాథ వీను లలర 


అంత రాము డనియె నా మునితో తండ్రి 
మాట ననుసరింప మన్నన మది 

నిలుప మీ యనుజ్ఞ నెమ్మి సేయ వలయు 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యిట్లు వింటి పయి నారి సంధించి 
లాగి చెవి వజకును వేగ వదల 
శబ్ద మొక్క త్రుటి దిశలు పగులం జెలంగ 


వినుండు రామ గాథ నీను లలర 


52. 


53. 


54. 


55. 


56. 


ఘోర శబ్దము విని కోపించి తాటక 

పరుగు వెట్టి వచ్చి పైకి దుముక 

కాంత రాము డంత ఖండించె. జేతులు 

వినుండు రామ గాథ వీను లలర 57. 


చేతు లవి తెగినను జేర రౌద్రమ్ముగ 

గాంచి లక్షణుండు మించి కోసె 

దాని ముక్కు చెవులు తద్దయు రయమున 

వినుండు రామ గాథ వీను లలర 58. 


మగువ రోసి యంత మాయమై రోదించి 

కురియ టాళ్ల వాన యిరువుర పయి 

చీల్చి రాము డమ్ము చేత నురము, జంపె 

వినుండు రామ గాథ వీను లలర 59. 


మెచ్చె( గౌశికుండు మిన్నంగ రాముని 
త్రాగ దుందుభు లలరుచు నభమున( 
గురిసె. బూల వాన సుర లంత గురియింప 


వినుండు రామ గాథ వీను లలర 60. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు రెండవ 


భాగము. 


బాలకాండము 


మూడవ భాగము 


ఆ.వె. 


రామ లక్ష్మణుల విశ్వామిత్ర యాగ రక్షణము, యహల్యా శాప విమోచనము, 
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము, పరశురామ గర్వ భంగము, 
యయోధ్యా నగర ప్రవేశము. 


అంత( గడపి రాత్రి యచ్చట మువ్వురు 
సంతసమ్ము తోడ సంయమి నృప 

పుత్రు లిద్దజు రవి పొడమ( బూర్వ దిశను 
వినుండు రామ గాథ వీను లలర 


కౌశికు దొనరింప గాలకృత్యము లెల్ల 
వారు రాము. గాంచి పలికెం ల్రీతి 

రామ యిత్తు నస్త్ర రాజములు గొనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


శత్రువులను జంపు జక్క(గ మంత్రించి 
విడువ నస్త్ర మంత వెడలి వేగ 

రామ వివిధములు కలవు పెక్కు లవి యిత్తు 
వినుండు రామ గాథ వీను లలర 


వారుణాస్త్ర మింక బ్రహ్మాస్త్ర మాదిగ 

వివిధము లయి నట్టి భీక రాస్త్ర 

ములు స మంత్ర మిచ్చె ముని వరేణ్యుండు పెక్కు 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టుల రఘువరున కస్త ప్రయోగ వి 


ధముల నెల్ల దెలిపి తద్ద ప్రీతి 
సంయమి మజియు నుపసంహారములు నేర్పె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆకృతులను దాల్చి యస్తములు పలికి 
బంటుల మని రాము పంపు నడుగ 

వెడలి యిపుడు రండు పిలిచి నప్పు డనెను 
వినుండు రామ గాథ వీను లలర 


ప్రణతు లొసంగి మించ భక్తి విశ్వామిత్రు 
నకు ముదముగ వెంట నడచి నడచి 
రాము డడిగె మునిని రమ్యముగ నిటుల 
వినుండు రామ గాథ వీను లలర 


అడవి దాటి నట్లు నగపడు చున్నది 

పక్షు లవి కిలకిల ధ్వనులు వినంగ 

నాశ్రమ మది యేమి యరయు చుంటి మచట 
వినుండు రామ గాథ వీను లలర 


అడుగ నట్లు రాము డంత ముని పలికి 
నిట్లు రామ! పూర్వ మిచట తపము 
సేసె వామనుండు సిద్దాశ్ర మమ్మిది 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను బలిని నడిగి మూ డడుగుల నేల 
మూరి యాక్రమించి ముజ్జగముల 

నిచ్చి యింద్రున కవి యిల్ల సిద్ది బడసె 
వినుండు రామ గాథ వీను లలర 


10. 


వామనుని పయిం గల భక్తి నే నిచ్చట 
వాస మున్న వాండ వత్తు రిటకు 

రక్కసు లణశుంగం గ్రతువు వారిని. జంపు 
వినుండు రామ గాథ వీను లలర 


అంతవారు చేర నాశ్రమంబు నచటి 
మునులు కౌశికునకు మ్రొక్కి యతిథు 
లైన రాఘవులకు నాతిథ్య మిచ్చిరి 
వినుండు రామ గాథ వీను లలర 


నిల్చె కౌళికుండు నిష్ట జేయ గ్రతువు 
నాటు రేపవళ్లు యజ్ఞ రక్ష 

సేయ వలయు ననిరి చేరి వారి మునులు 
వినుండు రామ గాథ వీను లలర 


యాగ మింపుగ నట సాగుచు నుండ ధ 
నుర్ధరు లయి యాగవర్దను లగు 
రామలక్ష్మణులు కలసి కాచు చుండిరి 
వినుండు రామ గాథ వీను లలర 


అంత నాటివ దిన మందు మారీచ సు 
బాహువులు భటులును వచ్చి మించి 
కురియ రక్తము క్రతు కుండ మంత దడిసె 
వినుండు రామ గాథ వీను లలర 


దుముకుచు( దమ పైకి దుష్ట మారీచుండు 
వచ్చు చుండ. జూచి బాణ మేసె 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


మానవాస్త మంత మంత్రించి రాముడు 
వినుడు రామ గాథ వీను లలర 


తగుల బాణ మురపు స్థల మందు మారీచు( 
డంత వీరు. డెగిరి యాకసమున 

వంద యోజనములు పడెను గడలి లోన 
వినుండు రామ గాథ వీను లలర 


చల్లని దగు కతన జంప దస్త్రము లక్ష్మ 
ణ కొనిపోవు వీని నభపు గతిని 

దూర మంచు బలికె నా రాము డుగ్రు(డై 
వినుండు రామ గాథ వీను లలర 


అంత. గాంచి రాము డడరి యాగ్నేయాస్త్ర 
మును సుబాహుని పయి. గినిసి వేయ. 
బగుల జొమ్ము నేల పైన గూలను జచ్చి 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి దనుజ లపయి దివ్య వాయువ్యాస్త్ర 
మడరి వేయ వార లంద జొక్క 

త్రుటినిం జచ్చి పడిరి దొంతరలుగ నంత 
వినుండు రామ గాథ వీను లలర 


యాగ నాశకులను వేగ చంపం బరిపూ 
ర్లమ్మయి తనరంగ( గ్రతువు రాఘ 

వుల బొగడిరి మునులు నలరి కౌశికుండును 
వినుండు రామ గాథ వీను లలర 


17. 


18. 


19. 


20. 


21. 


ఆశ్రమమున( గడపి రా రాతిరి సుఖులై 
రామలక్ష్మణులు తెలతెలవాఅి( 

గాల కృత్యము లవి కా ననిరి మునితో 
వినుండు రామ గాథ వీను లలర 


ముని వరేణ్య యానతి నసంగు డింకను 
జేయ నేది మాకు సేవకులము 


మమ్ము పనుపు డిపుడు నెమ్మి యనంగ నంత 


వినుండు రామ గాథ వీను లలర 


విని ముని వరు లలరి ప్రీతి. బలికి రిట్లు 
మిధిలకు( బతి పుడమి మేటి రాజు 


జనకుని క్రతు వరయ( జన వలయు నిపుడు 


వినుండు రామ గాథ నీను లలర 


గొప్ప విల్లు కలదు కూర్మి నిచ్చి రమర 
వరులు శివుని విల్లు నరపతి కది 
వీరు లెవ్వ రెత్త లేరు దానిని రామ 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చు. జూడ మీరు వచ్చిన నిద్దబు 
(ఈ 
వింటి నింకం గ్రతువు వీరు లార 
యనగ మునులు కదలి రంత గాకుత్సులు 
వినుడు రామ గాథ వీను లలర 


వనమునకు మటీ మృగ పక్షులకు బలికి 
స్వస్తి కాశికుండు చన(గ వెంట 


నడవ జాగి రంత నడరుచు నెల్లరు 


22. 


23. 


24. 


25 


26. 


27. 


వినుండు రామ గాథ వీను లలర 


చనిచని కడు దూర మినుండు పశ్చిమ దిక్కు 
చేరు చుండ గనిరి వారు శోణ 

యనెడు నదిని. దాన మాడి యుండి రచట 
వినుండు రామ గాథ వీను లలర 


అడిగె రాముడు ముని నరసి దేవ! వనము 
ల విలసిల్లు చున్న రమ్య దేశ 

మియ్య దేది చెప్పు. డిచ్చగింతు వినంగ 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి యంత నంతరంగమున రా 
ముం డడుగంగ నట్లు మునివరుండు 
చెప్పం దొడంగెం గుశ బుషి చరిత్ర మెల్లను 
వినుండు రామ గాథ వీను లలర 


రామ వినుమ కలండు బ్రహ్మపుత్రుండు కుశుం 
డనెడు తాపసుండు ఘనుడు వ్రతము 
లందు. బెండ్డియాడె నతడు వైదర్శిని 
వినుండు రామ గాథ వీను లలర 


నలి గుశాంబుండు కుశనాభుం డధూర్త ర 
జస్సు వసువు అనంగ జక్కని తన 
యులు కలిగి రతనికి నుత్తమ నృపు లైరి 
వినుండు రామ గాథ వీను లలర 


అందమైన సుతలు వంద మంది కుశనా 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


భునకుం బుట్టి రంత భూవరునకు 
వనవిహార మందు వారుండ నకనా(డు 
వినుండు రామ గాథ వీను లలర 


వాయుదేవు( డరసి వారిని వేడెను 
దన్ను బెండ్లి యాడ( దండ్రి చాటు 
బిడ్డల మని వారు వెడలిరి యొల్లక 
వినుండు రామ గాథ వీను లలర 


కోపగించి వారి గుబ్బలుగ బలిమిం 

జేసె నెజి(గి దాని శిలవతుల 

సుతల మెచ్చెం దండ్రి చోద్య మంది మదిని 
వినుండు రామ గాథ వీను లలర 


చూలి యను మహర్షి సోమద గంధర్వ 
కన్య సేవ సేయం గరము మెచ్చి 

వరము కోరు మన్న వనిత పుత్రునిం గోరె 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి యంత సంయమి బ్రహ్మద 

త్తుం డను బుత్రు నొసగె పుడమి కతడు 
కాంతు( డయ్యె నేలెం గాంపిల్యమున నుండి 
వినుండు రామ గాథ వీను లలర 


బ్రహ్మదత్తుం బిలిచి రమణుల: దనయల 
ను గుశనాభు( డిచ్చె నూర్వురను స 
తులుగం గరము సోకం దొలంగ వారికి గూని 
వినుండు రామ గాథ వీను లలర 


34. 


35. 


36. 


37. 


358. 


పుత్రుం గోరి రాజు పుత్ర కామేష్టిం జే 

యః గుశనాభుండు కనె నంత గొడుకు 
గాధి యన్న పేర ఘను నిలం గాకుత్మ! 
వినుండు రామ గాథ వీను లలర | 


కుశికుం దనియు. బరంగు గుశ నాభు వంశ్యుండ 
నగుట కౌశికుండ నైతి రామ 

గాధి రాజవరుండు కాకుత్న! నా తండ్రి 

వినుండు రామ గాథ వీను లలర 


అక్క గలదు నాకు, జక్క సత్యవతి య 
నంగ బుచికు డను మహర్షి భర్త 
కౌశికీ నది యయి కాంత వెలింగె భువి 


వినుడు రామ గాథ నీను లలర 


అంత నయ్యె రాత్రి యలమెను జీ(కటి 
శశి వెలింగె నడరెం జంద్రికలు క 
లువలు విరిసె నిద్రలోమునింగిరి వారు 
వినుండు రామ గాథ వీను లలర 


తెల్లవాఅజ నంత దినకృత్యములు ముగి 
యించి వెడల జాగి రెల్ల రేటి 

తీర గతిం జని చని చేరి గంగా నది 
వినుండు రామ గాథ వీను లలర 


స్నాన మాడి నదిని సంధ్య వార్చి హవిన 
సంగి యగ్ని కిచ్చి జలము పెద్ద 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


లకును జుట్టి రా వర ముని విశ్వామిత్రు 
వినుడు రామ గాథ వీను లలర 


రాము డడుగ నా సుర నది గంగ గుణించి 
హర్ష ముదవ మది మహర్షి కౌశి 

కుండు సెప్పం దొడంగెం గొండపట్టి చరిత్ర 
వినుండు రామ గాథ వీను లలర 


అనఘు,డు హిమవంతు. డనెడు పర్వత రాజు 
కలండు మేరు శైల కన్య యతని 
దార పుణ్య శీల పేరు మనోరమ 
వినుండు రామ గాథ వీను లలర 


వారి కుదృ వించి రో రామ! పుత్రిక 
లిరువు రంద మందు నొరులు లేరు 

సాటి గంగ యుమయు సదమల చిత్తలు 
వినుండు రామ గాథ వీను లలర 


మిన్న నదుల నెల్ల నెన్న గంగానది 
సురలు వేండికొనంగ సుతను గంగ 
నంప దివికి, దండ్రి పంపె గంగ నటకు 
వినుండు రామ గాథ వీను లలర 


గొప్ప తపము సేసె నప్పరమ శివుని 
గూర్చి పతిగం బొంద గోరి యుమయె 
కూంతురిని నసంగె. నా తండ్రి హరునకు 
వినుండు రామ గాథ వీను లలర 


45. 


46. 


47. 


48. 


49. 


శివుని తేజ మగ్ని చేర్చ గంగా గర్భ 
మందు మోయ లేక యవని పైన 
విడువ టెల్లు గడ్డి గొడుకు పుట్టె నచట 
వినుండు రామ గాథ వీను లలర 


కృత్తికలు సుతుం గని యత్తటి. బాలీయ 
నతడు త్రాగ నూని యాజు మోము 
లంత. గార్తికేయు( డనంగం బర(గె భువి 


వినుండు రామ గాథ నీను లలర 


ఆటు ముఖము లున్న నత(డు షణ్ముఖి డన్న 


పేరు వడసె జాబ వేగ గంగ 
గర్భ మందు నుండి స్కందు డయ్యె నెలమి 
వినుండు రామ గాథ నీను లలర 


ఒక్క దినము ద్రావి చక్క( బాలు నసుర 
సేన గెలిచె సంతసిల్లి యమరు 

లంత నమర సేన కధ్యక్షు( జేసిరి 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంకను ముని వారి కిట్లు చెప్ప ద్‌డంగె 
రామ యుండె మున్ను రాజు సగరుః 
డిల పరాక్రముండు నిక్వాకు కులమున 
వినుండు రామ గాథ వీను లలర 


భార్యలు సగరునకు వైదర్శి కేశిని 
యా సుపర్ణ భగిని యైన సుమతి 
యు నయినను దనయులం గన నేరం డక్కట 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


వినుడు రామ గాథ వీను లలర 


నృపతికి వర మీయ భృగుమహర్షి సుతులు 


కల్లిరి సతులందు. గాంత కేశి 
ని కసమంజసుండు నిజ వంశకరు( డింక 
వినుండు రామ గాథ వీను లలర 


అంత సుమతికి సుతు లజువది వేల మం 


ది బలవంతు లమిత ధీర వరులు 


కల్లి రెలమి బుడమి కాంతుండు ముద మంద 


వినుండు రామ గాథ వీను లలర 


బుద్ధిమంతు(డైన పుత్రుని గనె నస 
మంజసుండు నంశుమంతు( డనెడు 
పేరం బరగు వాని వీరవరేణ్యుని 
వినుండు రామ గాథ వీను లలర 


చిన్నతనము నుండి మిన్నంగ బాధింప 
బౌర జనుల నడరి క్రూారత నస 
మంజసుండు నృపతి కుమారుని వెలివేసె 
వినుండు రామ గాథ వీను లలర 


అశ్వమేధ యాగ మా రాజు సగరుండు 
మించి చేయ నపహరించిె నింద్రు( 
డసుర వేష మూని యాగంపు గుజ్జము 
వినుండు రామ గాథ వీను లలర 


జనకు నాజ్ఞం జనిరి సగర కుమారుల 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


అువదివేల మంది సవనపు హయ 
మును వెదకుచు ద్రవ్వి పుడమి నాల్లు దిశల 
వినుడు రామ గాథ వీను లలర 


దిగ్గజముల నరసి యగ్గుజ్జమును గాన 
క చలమూని వారు కనిరి హరిని 

నింక నింక( ద్రవ్వి యీశాన్య దిక్కున 
వినుండు రామ గాథ వీను లలర 


కాంచి రచట దాని గపిల సంయమి చెంత 
దొంగిలించె నంచు దుముక. గినిసి 

భస్మ మైరి వారు పరమర్షి యలిగిన 
వినుండు రామ గాథ వీను లలర 


అంత నంశు మంతు నా రాజు పంప(గ 
నాతః డే(౧ి తండ్రు లరిగి నట్టి 

దారి కాంచె మృతుల. దండ్రుల హయమును 
వినుండు రామ గాథ వీను లలర 


జనకులు మరణింపం గని వగచి మిగుల 
దర్పణముల నీయః దలంచి జలము 
గానక నట నిలువ గరుడుండె యరుదెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


గంగ నీటం దడుప గల్లు స్వర్గము వీరి 
కపుడు గుజ్జముం గొని యరుగు మిపుడు 
క్రతువు పనులు పూర్తి కావలయు ననియె 
వినుండు రామ గాథ వీను లలర 


62. 


63. 


64. 


65. 


66. 


వాని మాటలు విని వారువమ్మును గొని 
యంశుమంతు. డరిగి యజ్ఞ వాటి 
కకు బితామహునకు( గథ నెల్ల వచియించె 


విను(డు రామ గాథ వీను లలర 


విని సుతుల మరణము మనమున దుఃఖించి 
సగర చక్రవర్తి జన్నమును య 

థా విధి జరిపించి ధర నేల బెక్కేండ్లు 
వినుండు రామ గాథ వీను లలర 


అంశుమంతునకుం బ్రియ తనయుండు దిలిపు 
డాతనికి కుమారు డయ్యె సద్గు 

ణుండు భగీరథుండు వినుత కీర్తి మంతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ భగీరథుడు మహా తప మొనరించి 
బ్రహ్మ శివుల( గూర్చి పరమ నదిని 
గంగ దెచ్చె భువికి గష్టముల నెదిర్చి 
వినుండు రామ గాథ వీను లలర 


వీకం బడెను గంగ యాకాశమున నుండి 
శివుని శిరసు పైన జిక్కె జడల 

లోన విడిచె నంత రుద్రుడు ధర పైకి 
వినుండు రామ గాథ వీను లలర 


అడరి యా భగీరధుండు గంగం బాతాళ 
లోకమునకు వెంట వీంకను గొని 


6/7. 


68. 


69. 


70. 


71. 


72. 


పోయి నెంచి నీట ముంచ భస్మమ్మును 
విను(డు రామ గాథ వీను లలర 


భస్మ రాశి పైనం బ్రవహింప జేసి గం 

గాజలమును దగ సగర తనయుల 

కిచ్చె ముక్తి నంత మెచ్చ సురాదులు 
వినుండు రామ గాథ వీను లలర 


సగర చక్రవర్తి చరితము గంగావ 
తరణము వినిపింప దాశరథులు 
కౌశికుని మునినిం బొగడిరి నతుల భక్తి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ నిశ నట గడపి యందటు తెలవాఅ 
గంగ నుత్తరించి కాల కృత్య 

ములొన రించి పయనము మొదలిడిరి తిగ్గి 
వినుండు రామ గాథ వీను లలర 


చని చని యరసిరి విశాల యను పురమ్ము 
బహు విశాల మైన పట్టణమ్ము 

సుందరతర మార్గ శోభితమ్ము నెదుట 
వినుండు రామ గాథ వీను లలర 


మునివరుండు చెప్పె మున్నా స్టలము నందు 


జరిగిన చరితమ్ము నర వరేణ్యు 
లా రఘూత్తములకు నానందముగ నిట్లు 
వినుడు రామ గాథ వీను లలర 


73. 


74. 


75. 


76. 


77. 


దేవ దానవు లదితి సుతులు దితి పుత్రు 
లొల్లం గలసి పొంద నెంచి యమృత 
మింపుగం దొడ(గిరి మధింప( బాలకడలి 
వినుండు రామ గాథ వీను లలర 


మేరు పర్వతమ్ము మూర గవ్వమ్ముగ 
రజు వయ్య సర్ప రాజు వాసు 
జు 
కి యింక, జిల్క దడశగిరి యలమి మున్నీటి 
విను(ఃడు రామ గాథ నీను లలర 


విషము గక్కి పాము వెదచల్లె హాలాహ 
లమ్ము మండ నట జగమ్ము శివుండు 

కదలి త్రాగ దనరె గరళకంఠు. డనంగ 

వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి త్రచ్చు చుండం దివిరి కవ్వపు( గొండ 
జాటి( గ్రింది కంత. జక్రి కూర్మ 

రూప మూని నిలిపె వీపునం గొండను 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి త్రచ్చు చుండ నరుగంగ వేయేండ్లు 
నుండ కరుణ విష్ణు వండగా ను 
దకము నుండి వచ్చె ధన్వంతరి భిషక్కు 
వినుండు రామ గాథ వీను లలర 


అప్సరలు సురయు హయ వర ముచ్చైశ్రవ 
ము మణి కౌస్తుభమ్ము మున్నగునవి 
రా నమృతము తుది జలధి బుట్టె ముద మీయ 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


వినుడు రామ గాథ నీను లలర 


అమృతము కొజ కయ్యి నమరులకు నసురు 


లకును గయ్య మపుడు రణము నందు 
దైత్యు లణ6గ6గ సురధవుం డేలె జగములన్‌ 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ కథ విని మిథిల కరుగం జాగిరి వారు 
పుర సమీప మందు మునివరుండు 
చూపె రామున కొక శూన్యాశ్ర మమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రుడు ముని వేష మిల ధరించి యహల్య, 


గూడ గౌతముండు కోపమున శ 
పించి వారి రువుర వీడె నాశ్రమమును 
వినుడు రామ గాథ వీను లలర 


గౌతమ బుషి పత్ని కాంత కహల్యకు 
శాప మందు గరుణ.( బాప రాము 

డపు డహల్య నాథు నానందమునం గూడె 
వినుండు రామ గాథ వీను లలర 


అంత. జని చని తమి నరిగిరి మిథిలకు 
యజ్ఞవాటికం గని యంద టాలమి 
నిలిచి రరసి విరివి జలమున్న చోటున 
వినుండు రామ గాథ వీను లలర 


జనకు( డెజి6గి గాధి తనయు రాక మిథిలా 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


పతి మదిని ముదమ్ము వడసి ముని న 
రయ వెడల దోడు రా శతానందుడు 
వినుండు రామ గాథ నీను లలర 


మునిం గని యెదురే/గి మోడ్చి చేతులు నర్జ్య 
పాద్యము లొసంగి కడు భక్తిం గుశల 
మడుగ( గుశల మనియె నలరి గాధి సుతుడు 


వినుండు రామ గాథ నీను లలర 


రామ లక్ష్మణులను రాజు గాంచి యడిగె 
నొక్క రూపు వారు చక్క నైన 

వారు యౌవనులును వీరెవ్వ రని ప్రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


దశరథుని సుతు లని తాటక వధ యాగ 
రక్షణమ్ము శాప మోక్షణంబు 

సతి యహల్యకు నిజ పతి కలయిక, జెప్పె 
వినుండు రామ గాథ వీను లలర 


తల్లి గాథ విని శతానందు. డానంద 
మంది గాధి తనయు, నాదరమున 
జనని కట్లు మేలు సలుపం గీర్తించెను 


వినుండు రామ గాథ నీను లలర 


రఘుకు లార్జవ శశి రామునితో విన 

యమ్ము మీటి బలికె నంత గౌత 

ముని సుతుడు నతు లిడి ముని శతానందుడు 
వినుండు రామ గాథ వీను లలర 


90. 


91. 


92. 


93. 


94. 


ఉద్ధరించితి పర మోగ్ర శాపము నుండి 
జననిని నతు లిడుదు సంయ మీంద్రు 
శిష్యుండ వయి తీవు చేరి కౌశికునకు 
వినుండు రామ గాథ వీను లలర 


ఎటింగితె ముని మాన్యు నీవు విశ్వామిత్రు 
నిద్ద చరితు బ్రహ్మబుషిం దపః ప్ర 
భా విలాసితు గతి ప్రజల కయిన వాని 


విను(డు రామ గాథ వీను లలర 


రక్షితుండ వీవు రామ ధన్యుండ వైతి 

కౌశికు నవనమున( గరము చిత్ర 

ము ముని వరు చరిత్రము వినుము నుడివెద 
వినుండు రామ గాథ వీను లలర 


కుశ మహీప సుతుడు కుశనాభ రాజన్యు( 
డతని కుద్భ వించె సుతుండు గాధి 

ధర్మ రతుం డధిపుండు ధర లోన కాకుత్న! 
వినుండు రామ గాథ వీను లలర | 


గాధి నందనుండు ఘనుడు విశ్వామిత్రు( 
డమిత విక్రముండు నవని పతి మ 
హాత్ముండు చిర కాల మలరుచుం బాలించె 
వినుండు రామ గాథ వీను లలర 


ఒక్క నాండతండు చక్కంగ వేటాడి 


యలసి చని వసిస్టు నరసె బ్రహ్మ 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


బుషిని మంత్రులు భటు లెల్ల ననుగమింప 


వినుడు రామ గాథ వీను లలర 


ముని వరు గని రాజు మ్రొక్కి కుశల మడు 
గంగ స్వాగతమ్ము కరము ప్రీతిం 

బల్కి సత్క రించె వారి విందు నసంగి 
వినుండు రామ గాథ వీను లలర 


చక్క(గ సమకూర్చె సంభారముల నెల్ల 
ముని వరేణ్యు గోవు పుణ్య కామ 
ధేనువు నిజ మహిమ తేటపడ(గ నంత 
వినుండు రామ గాథ వీను లలర 


తృప్తి నిచ్చె విందు దేవ యని నృపతి 

గోవు మహిమ గాంచి కోరె దాని 

గరులు హరులు పసులు సిరుల నిత్తు ననుచు 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని పలికె.దగ నా వసిష్ట మహర్షి 
యండ యిదియె నాకు హవ్య కవ్య 
ములకుం బ్రాణ యాత్ర కిల నెట్టు లీ నేర్తు 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి వేండ రాజు వరగోవు నిమ్మని 
యాశ లెల్ల జూపి యధికముగను 

వేయి మాట లేల నియం బొమ్మనె ముని 
వినుండు రామ గాథ వీను లలర 


101. 


102. 


103. 


104. 


105. 


ముని నిరాకరింపం గనలి విశ్వామిత్రు. 
డు బలవంతముగ దన బలమున క 
నుజ్జ నీయ గోవును గొని పోవుచు నుండ 
వినుండు రామ గాథ వీను లలర 


త్రోసి సేనను వడి దుఃఖమున వసిష్టుం 
గోరె నాజ్ఞ నీయ గోవు రాజు 
సేనను సమయించు సేనను సృష్టింప 


వినుడు రామ గాథ వీను లలర 


ముని యొసంగె ననుజ్ఞ ఘన సేన నంత సృ 
జించి రాజు సేన నెల్ల వేగ 

నాశన మొనరించె నా శబల యలిగి 
వినుండు రామ గాథ వీను లలర 


అలిగి కౌశికుండు నస్త్రములను సేన 
నాశనమ్ము సేయ నా శబల సృ 
జించి తిరిగి సేన శేష సైన్యము జంపె 
వినుండు రామ గాథ వీను లలర 


కౌశికుని తనయులు కనలి దండెత్త(గ 
నబిపుచే వసిష్టు డంత సుతులు 
వందమందిని వెస వధియించె( దాపసి 


విను(డు రామ గాథ నీను లలర 


శివుని( గూర్చి తపము సేసి పొందిన యస్త 
ములును వమ్ము వోవ ముని వసిష్టు 


బ్రహ్మ దండ మహిమ రాజు తలచి నిట్లు 


106. 


107. 


108. 


109. 


110. 


111. 


వినుడు రామ గాథ నీను లలర 


బ్రాహ్మణ బల మెంచ రాజ బలము కన్న 
మిన్న యౌను బుడమి నెన్న డైన 
నాచరించి తపము నగుదు బ్రహ్మర్షిగ 
వినుండు రామ గాథ వీను లలర 


దక్షిణ దిశ కే౧ తపము విశ్వామిత్రుం 
డూని దీక్ష సేసె నుగ్ర భంగి 


వందలు పది యేండ్లు కంద మూలము లాని 


వినుండు రామ గాథ నీను లలర 


మెచ్చి బ్రహ్మ వచ్చి యిచ్చె విశ్వామిత్రు 
న కట రాజ బుషి యనంగ దనరు 
పదవి నొసంగినను దపమ్ము సేయం దొడంగె 
వినుండు రామ గాథ వీను లలర 


కొంత కాల మునకు నంత త్రిశంకు డి 
క్వాకు రాజు వేడ స్వర్గమునకు. 
బంపె బొంది తో నపర దివిని సృజించి 


వినుండు రామ గాథ వీను లలర 


కాం/గందపము వ్యయము కౌశికుండు తిరిగి 
ఘమోరముగం జలుపయగ గూర్మిని బుషి 
పదవి బ్రహ్మ యొసంగం బడయండు తృప్తిని 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి తపము సేయం దివిరి మహర్షి నా 


112. 


113. 


114. 


115. 


116. 


117. 


బిలిచె నలినజుండు పిర్మి నయిన 
ముని తపమ్ము చలము గొని చేయం జాగెను 
వినుడు రామ గాథ నీను లలర 


అంత నొక్క దివస మప్పర మేనక 

గాంచి తమినిం జేసి కాపురమ్ము 

వత్సరమ్ములు పది వరముని వ్యథ నొందె 

వినుండు రామ గాథ వీను లలర 118. 


తపపు భంగ మెంచి తాపసి సాగించె( 

దపము తిరిగి యంత తరుణి రంభ 

లోభ పటుప( దొడ(గ రోషమున శపించె 

వినుండు రామ గాథ వీను లలర 119. 


కోపమును జయించి కుశికాత్మజుండు వే 

యేండ్లు శ్వాస గొనక యెద్దియు+ దిన 

కుండ దపము సేసె గూడి మౌనమ్మును 

వినుండు రామ గాథ వీను లలర 120. 


కాంక సైడు లేక లోకమ్ము లల్లాడ 
బ్రహ్మ సురల తోడ వచ్చి మెచ్చి 
రతి మహర్షి కిచ్చె బ్రహ్మర్షి పదవిని 
oa oA 
వినుండు రామ గాథ వీను లలర 121. 


కని సురలను బ్రహ్మ. గౌశికుండు సభక్తి 

మ్రైక్కె( గోర్కి తీర ముదము నొందె 

నాయువు తగ స్వస్తి యతని కొసంగె బ్రహ్మ 

వినుండు రామ గాథ వీను లలర 122. 


కౌశికు కథ నిట్లు ఘనుండు శతానందు, 
డు వచియింప జనకుండు పొగడె ముని 
వరుని రాఘవులును వందనము లిడిరి 
వినుండు రామ గాథ వీను లలర 


తా నమస్కరించి మౌని విశ్వామిత్రు 
నకు జనకుం డనెను వినయము తోడ 
వచ్చిన పనిం జెప్పి పంపుండు నన్నని 
వినుండు రామ గాథ వీను లలర 


అంత. గౌశికుండు సంతసించి పలికె 
రాఘవులను జూపి రాజ వీరు 
దాశరథులు ధనువు దర్శింప వచ్చిరి 
వినుండు రామ గాథ వీను లలర 


దివ్య ధనువు గాంచి భవ్యముగను వీర 
లిచ్చ వచ్చిన గతి కేగు వారు 

చూపం దగుదు భూప! చోద్యంపు వింటిని 
వినుండు రామ గాథ వీను లలర 


నా విని నరపతి జనకు( డనె మునివర 
దక్ష యజ్ఞ లయపు( దరుణ మందు 
ధనువు నొస౮ె శివుడు దాపంగ సురలకు 
వినుండు రామ గాథ వీను లలర 


అమరు లిచ్చిరి విలు నంత మా పూర్వికు 
నకు గుదువ యనంగ. బ్రకటముగను 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


దర తరముగ శివుని ధను వుండె మా యింట 


విను(డు రామ గాథ వీను లలర 


క్రతు జగమ్ము దున్న, గన్పట్టె నాంగటి 
చాలు నందు సీత మేలి కూతు 

రంచు నేను బ్రీతి. బెంచితి బాలను 
వినుండు రామ గాథ వీను లలర 


వెలది సీత నీయ వీర్యమే శుల్క మ 
ని ప్రకటించి వింటిని దగ నెక్కు 
పెట్టు వాని కిచ్చి బెండ్లి సేయుదు నంటి 


వినుండు రామ గాథ వీను లలర 


శివ ధనుస్సు నెత్తు చేవ సురా సుర 
యక్ష రాక్ష సోర గాదులకును 

లేదన మనుజులను లెక్క పెట్టం దగునె 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ పుత్ర వీరు లోజ యత్నము సేసి 
యోడి చనిరి సిగ్గు తోడం బెక్కు 

రలసి వారి కీయ నంటి నవనిజను 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యిట్లు రాజు పంపెను మంత్రుల 


వింటిని గొని యిటకు వేగ రాంగ 


వారు రయమున( జని భటుల నాదేశింప 


విను(డు రామ గాథ నీను లలర 


129. 


130. 


131. 


132. 


133. 


ఐదు వేల మంది యధిక బలమ్ము వా 
రినుప పెట్టె తోడ ఘన ధనుస్సు 
దెచ్చి పెట్టి రచట హెచ్చు కష్టమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


చూపుండు ముని వర్య! చోద్యంపు వింటిని 
నెక్కు పెట్టిన నిది యక్కజముగ 

రాము డితని కిత్తు భూమిజ ననె రాజు 
వినుండు రామ గాథ వీను లలర 


కౌశికుని యనుమతి( గాకుత్ను. డా రాము 
డంత+ బెట్టె తెఐచి యంది వింటి 

ని నవలీల నారిని( దగిలించి చెలంగి 
వినుండు రామ గాథ వీను లలర 


లిల లాగ నారి తూల గోత్రమ్ము ల 

ల్లాడ దిశలు పెళ్లు మంచు విల్లు 

విటిగె నడుమ. జెల6౧ బిడుగు పడిన ధ్వని 
వినుండు రామ గాథ వీను లలర 


అంతు లేదు నృపతి యానందమున కంత 
గౌశికుని యనుజ్ఞ గైకొని దశ 

రథుని( బిలువం బంపె రాజు దూతల, బ్రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


జనకు పంపు నూని చని దూతలు వడి న 
యోధ్యకు దశరథు నయోధ్య నాధు( 
గని నుతించి నుడువ జనకు మాటల నెల్ల 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


వినుండు రామ గాథ వీను లలర 


సంతసించె నృపతి యంతరంగమున రా 
ముండు సుతుడు విబుచుట నడరి ధనువు 
సీత నిత్తు ననుట సీరధ్వజుండు విని 
వినుండు రామ గాథ వీను లలర 


సమ్మతింప గురులు సచివులు దశరథు. 
డెలమి మిథిల కే(గ నెంచి దూత 

లం గని గౌరవించి తగ సమ్మతి దెలిపె 
వినుండు రామ గాథ వీను లలర 


పర(గ(గం జతురంగ బలములు ధన మణి 
వస్తు వాహనములు వసువు లింక 


గురులు సఖులు మంత్రి వరులు బంధువులును 


వినుండు రామ గాథ నీను లలర 


తరలి దశరథుండు మురిసి మిథిల కంత 
గదియ జనకు పురము గడవ నాల్లు 
దినములు జనకుం డతి ప్రీతి నెదురే/ె 
వినుండు రామ గాథ వీను లలర 


స్వాగతమ్ము వలికి సాంజలి రాజ వ 
సిష్టులకు జనకు(డు క్షేమ మరయ 
దగ బరస్పరమ్ము తాం బంపె విడిదికి 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న టీండు జనకు నాహ్వానమున( గుశ 


140. 


141. 


142. 


143. 


144. 


145. 


ధ్వజుడు సేరె మిథిల ధశరధుండు 
నంత సపరివార మరుగుదెంచె సభకు 
విను(డు రామ గాథ నీను లలర 


అజ సుత దశరథుని నిజ వంశ వృక్షమ్ము 
నీ వసిష్టుడు వచియింప జనకు( 

డంత( జెప్పె( దగ నిజాన్వయ క్రమమెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


అంత బ్రహ్మ బుషి నయముగ విశ్వామిత్రు. 
డనెను జనకుం గాంచి యనుజ వరుని 
పుత్రికలను భరత శత్రుఘ్నులకు నీయ 
వినుండు రామ గాథ వీను లలర 


అమిత హర్ష మంది యంగీకరించె. గు 
శధ్వజుండు నృపతి జనకు సమ్మ 
తమ్మున( దనయలను నెమ్మి వారి కొసంగ 
వినుండు రామ గాథ వీను లలర 


సీత నూర్మిళ నింక జెల్లెండ్రు మాండవ్య 

ను శ్రుతకీర్తి వరుసను దగ రామ 

లక్ష్మణులు మటియు భరతుడు శత్రుఘ్నుండు 
వినుండు రామ గాథ వీను లలర 


పెండ్లి యాడ నెలమి వీరులు రాఘవు 
లు మునివరుల దివ్య సముఖమునను 
సమ్మతించి రెలమి జనక సోదరు లంత 
వినుండు రామ గాథ వీను లలర 


146. 


147. 


148. 


149. 


150. 


ఉచిత మౌ ముహూర్త ముత్తర ఫల్లుని 
జనకుం డెంచి యనె దశరథు తోడ 
విరివి మే లగు నని పెండిలి జరిపింప 
వినుండు రామ గాథ వీను లలర 


మంగళంపుం బను లభంగము పూరించి 
పుత్రికలు నలువురు భూషిత లయి 
వేచి నిల్చి రంత వేదిక చెంతను 
వినుండు రామ గాథ వీను లలర 


పితరులకు నొసంగి నృపతి దశరథుం డర్బ 
లెలమి దానములు మహీసురు లకు, 
బెక్కు లిచ్చె శుభము లక్కుమారుల కెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


తోరణమ్ము లూని తోరపు టాభర 
ణమ్ము లూని యన్న దమ్ములు దశ 
రథు సరస నిలిచిరి రాఘవులు రహిని 
వినుండు రామ గాథ వీను లలర 


మూరి వేది గంధ పుష్పముల నలంక 
రించి ముని వసిష్టుం డంచితముగ 

నగ్ని హోత్ర మందు నాజ్యమ్ము తగ వేల్చి 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్ర యుతము పెండ్లి తంత్రము లొనరించి 


జనకు( గాంచి పలికె మునివరుండు 


151. 


152. 


153. 


154. 


155. 


156. 


వధువుల కరములను వరుల కొసంగు మంచు 
వినుడు రామ గాథ వీను లలర 


వరుల కర సుమముల వధువుల కర కమ 

లమ్ము లుంచి జనక రాజు వరుస 

బన్నుగ జరిపించె( బాణిగ్రహణములు 

వినుండు రామ గాథ వీను లలర 157. 


అగ్ని చుట్టు తిరిగి యవ్వధూ వరులు ము 

మ్మారు విహిత విధి సమంచితముగం 

బెండ్లి యాడి రెలమి వేద సమ్మతముగ 

వినుండు రామ గాథ వీను లలర 158. 


సంతసించి తండ్రి జనకుం దొసంగెం గ 

న్యాధనమ్ము తగం గనక వరాంబ 

రాదు లధికముగను మేదినీశు(డు మించి 

వినుండు రామ గాథ వీను లలర 159. 


జనకు నడిగి సెలవు తనరి విశ్వామిత్రుం 

డరిగె హిమ నగమున కంత, బ్రితి 

నూని దశరథుండ యోధ్య కందటి( గూడి 

వినుండు రామ గాథ వీను లలర 160. 


తరలు చుండ. బురికి- బరశు రాముం డే(గు 

దెంచి రాముని గని మించ నలుక 

విజువ శివుని విల్లు విష్ణు చాపము. జూపి 

వినుండు రామ గాథ వీను లలర 161. 


విష్ణు చాప మిద్ది వీక్షింపు రాఘవ 
యెత్త శక్య మేని నెత్తు దీని 

నెత్తి నంత నీకు నిత్తు నెక్కటిపోరు 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని రఘురాము( డాగ్రహమున నంది 
పరశు రాము చేతి హరి ధనుస్సు 
నెక్కు పెట శరము నక్కజముగ నంత 
ల 
వినుండు రామ గాథ వీను లలర 


చేష్ట లుడిగి నిలిచె జిత్రముగా మందు 
భంగి సన్నిల్ల బలము భార 

న గ 
వుండు పల్కొ రఘు వరుం డిట్లతనిః గాంచి 
వినుండు రామ గాథ వీను లలర 


రిత్త వోవం దగదు బుషి వర్య బాణము 
బ్రాహ్మణుండ వీవు ప్రాణ హరము 
సేయ లేను గానం జేయ నెంతు నొకటి 
వినుండు రామ గాథ వీను లలర 


నీదు గమన శక్తి కాదేని తపముచేం 

బడసి నట్టి నీదు పరమ గతు ల 

యిన హరింతు( గోరు మేది వలయు నీకు 
వినుండు రామ గాథ వీను లలర 


నా విని ముని కోర నడచు శక్తి వలయు 
నంచు శరము విడిచి యంత బరము 
లయము సేసె మించి రఘు రాము డప్పుడు 


162. 


163. 


164. 


165. 


166. 


167. 


వినుడు రామ గాథ నీను లలర 


స్పర్శ మాత్రముననె శక్తి, గోల్పోవ నా 

తని హరి యని యెజింగి తాపసి నతు 

లిడి మహేంద్ర గిరికి నెలమి నేగెను శాంతి 

వినుండు రామ గాథ వీను లలర 168. 


తరల భార్గవుండు తండ్రిని వీక్షించి 

రాఘవుండు పలికె రాజ! పరశు 

రాము. డేగ బురవరము సన నిడు. డాజ్జ 

వినుండు రామ గాథ వీను లలర 169. 


సంతసించె విని దశరథుండు మది పున 

రృన్మ మంది నట్టి సరణి పంచె 

జు టు 

సేనను గదలంగ6 జేర నయోధ్యను 

వినుండు రామ గాథ నీను లలర 170. 


వడి. గదియ నయోధ్య. గొడుకులు కోడండ్ర( 
గూడి దశరథుండు కూర్మి పౌరు 
అదురు వచ్చి రంత నెలమి వారినిం గాంచ 


వినుండు రామ గాథ వీను లలర 171. 


నీరు సల్లి రాచ దారుల బుష్పము 

లు వెదచల్లి సిడములు వరుస నిడి 

వాద్య నిస్వనముల స్వాగతించిరి వారి 

వినుండు రామ గాథ వీను లలర 172. 


కూర్మి. గ్రొత్త పెండ్లి కూతుళ్లం గౌసల్య 173. 


యా సుమిత్ర కైక లలరి తీసి 
కొని చనిరి గృహములకుం గరాబ్బములు గొని 
వినుండు రామ గాథ వీను లలర 


పట్టు బట్ట లూని భక్తి దేవాలయ 
మునకు నేగి హస్తములను మంగ 
ళంపు వస్తు తతి యలరంగం జేసిరి పూజ 
వినుండు రామ గాథ వీను లలర 


వారు మ్రొక్క దగిన వారికి మ్రొక్కి కో 
డండ్రు పతులతో నడరి తమతమ 
యిండ్లకు నరిగి వసియించిరి ముదమార 
వినుండు రామ గాథ వీను లలర 


కొడుకు లస్త్ర విదులు గుణవంతులు ఘనులు 
విత్త వంతు లెన్న వీరవరులు 

ప్రీతి జనకుం గొలిచి వెలయు చుండి రడరి 
వినుండు రామ గాథ వీను లలర 


కొంత కాలమునకు నంత భరతు మేన 
మామ కొని చనంగ బ్రేమ రాంగ 

జనె భరతు. డనుజుండు శత్రుఘ్ను తోడుత 
వినుండు రామ గాథ వీను లలర 


అరుగ న ట్లుభయులు భరత శత్రుఘ్నులు 
రామ లక్ష్మణులు సలలితముగ జ 

నకుని సేవలను దనరి చేయు చుండిరి 
వినుండు రామ గాథ వీను లలర 


174. 


175. 


176. 


177. 


178. 


జనకు నాఖ దాల్చి చక్కంగ రాముండు 
Cp 
పుర జనుల కట హితములను బ్రియము 
లలరి చేయు చుండె నభిరాముండు సతము 
విను(ఃడు రామ గాథ నీను లలర 179. 


తల్లుల పను లల్ల దగిన రీతి నొనరిం 

చుచు గురువుల పనులు రుచిరముగ నొ 

నర్చు చుండు. బ్రీతి నలిన దళాకు(డు 

వినుండు రామ గాథ వీను లలర 180. 


ప్రాణి కోటి కెల్ల బ్రహ్మదేవుని రీతి 

నగర వాసులకు దనరు నతండు 

రాము డట్టి భంగి రాగమ్ము పంచుచు 

వినుండు రామ గాథ వీను లలర 181. 


సీత చిత్త మందు. జేరి రాముం డుండు( 

గరము రక్తి తోడం గాంత నిల్చు 

రాము డెంద మందు రాగ ముప్పొంగంగ 

వినుండు రామ గాథ వీను లలర 182. 


రాజ బుషి సుతుండు రఘురాముండు ఘనుండు 
రాజ వర్య కన్య రమణి సీత 
వెన్నుని సిరి చెన్ను వెలు చుండెను జంట 

౧ 


వినుండు రామ గాథ వీను లలర 183. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు మూడవ 
భాగము. 


బాలకాండము సమాప్తము. 


శ్రీ బాల రామాయణము 


అయోధ్యా కాండము 


మొదటి భాగము 


శ్రీరాముని గుణముల వర్ణన, సద్దుణముల నెంచి దశరధు(డు రామునకు యౌవ 
రాజ్య పట్టాభిషేకము చేయ నెంచుట. 


ఆ.వె. పాడ జాగి రింక బన్నుగ రాముని 
చరిత మింపు గొలుప నర వరేణ్యు 
రామచంద్రు సుతులు రాగ యుక్తమ్ముగ 
వినుండు రామ గాథ వీను లలర 


ధరణినాథు( దండ్రి భరత శత్రుఘ్నులు 
తాత గారి యింట దలచు చుండ్రు 

శక్ర వరుణ సముల జనకుండు తల్చును 
వినుండు రామ గాథ వీను లలర 


దశరథ నరపతికి? దనయులు నల్వురు 
తనదు నాల్లు చేతు లనంగం దోచు 

బొంది నుండి తనకు మొలిచినవి యనుచు 
వినుండు రామ గాథ వీను లలర 


వారి లోన నెంచ నా రాము డగ్రజుం 

డిచ్చు హెచ్చు ముదము నిచ్చలు జన 
కునకుః జేయు చుండి కూర్మి సేవలు మెండు 
వినుండు రామ గాథ వీను లలర 


స్వామి దశరథుండు సామంత మంత్రి పు 
రోహి తావనీ సురులను ముఖ్య 
జనులను బిలిపించి సభకుం బలిక నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


కంటి టెప్పవోలె గాపాడితిని మిమ్ము 
ముదిమి మీటి నాకు మది( దలచితి 
రామున కొనరింప రాజ్యాభిషేకము 
వినుండు రామ గాథ వీను లలర 


సూను లందు. బెద్ద సుగుణమ్ములను మిన్న 
యింద్ర సన్నిభుండు నెల్ల రిపుల 

నణంచు యావరాజ్య మందంగ నర్హుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని పుర ముఖ్యు లానంద ముప్పొంగ 
సమ్మతించి రంత చక్రవర్తి 

యభిమతమ్ము నెల్ల రైకమత్యమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


వేల యేండ్లు గడిచె( బెద్దవాండ వయితి 
రామ భద్రు నింక రాజ్య మందు 
నిల్పు మార్య నీ వని వచింప నెల్లరు 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి రాజ సత్తముం డెజుంగని 


యట్టు లడిగె నేర నడరి నేను 


10. 


బాలనమ్ము సేయ నేల సుతుని, గోర 
వినుడు రామ గాథ వీను లలర 


అంతం బల్కిరి వినయమ్ముతో (బురజను 
లిట్లు గుణము లందు నెల్ల ఘనుండు 

నీ సుతుండు వినుమ యా సుగుణమ్ముల 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రుం బోలు నీత డిల లోన గుణముల 
సత్య విక్రముండు శౌర్య మందు 
నీతం డుత్తముండు నిక్షాకుల ఘనుండు 
వినుడు రామ గాథ వీను లలర 


పెద్దల మును ముందు, టేర్మి( బలుకరించు 
ధర్మ మందు రక్తి తనరు దద్ద 

సత్య మెప్పు పలుకు సద్దుణముల నిధి 
వినుండు రామ గాథ వీను లలర 


చందురునకు సాటి జనులను రంజింప 
నోర్పు నందు. బుడమి యుక్కు నందు 
నమర విభుండు బుద్ధి యందు బృహస్పతి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎయుంగం డితం డసూయ నెడంద. గృతజ్ఞుడు 
ధర్మ విదుండు గెలిచె. దనయు'.. డింద్రి 
యముల శీలవంతు( డతి మృదు వచనుండు 
వినుండు రామ గాథ వీను లలర 


11. 


12. 


13. 


14. 


15. 


మెత్త నైన వాండు మించి దృఢ మనస్కుం 
డందటికి హితుండు నవని సురుల 


బుధుల వృద్ద జనుల బూజించు నతి భక్తి 


వినుండు రామ గాథ వీను లలర 


పృథ్వి యందు నెల్ల విలుకాండ్ర శ్రేస్టుండు 
కోరండు కలహ మొడ(గూర్చు హితము 
లధికముగను దర్క మందు సమర్హుండు 
వినుండు రామ గాథ వీను లలర 


పాటవమ్ము కలదు పాలింపం బ్రజలను 
ముజ్జగమ్ము నేలం బొసంగు శక్తి 
యనగ. బలుక నేల యవనిని భూవర! 
వినుండు రామ గాథ వీను లలర 


కాన దేవ! నీదు సూనుని రాముని 
యౌవరాజు సేయ నర్హుండ వన 

నా దశరథుం డట్లె యనె నాదరమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


అంద టిష్టపడంగ నట్టులె యగు నని 
పార్థివు(డు వసిష్ట వామ దేవు 

లు వినం బలికె నీ పలుకుల ముదమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


పుణ్య చైత్ర మాసము సుమ యుతం బిది 
యౌవరాజు. జేయ నాత్మ సుతుని 
మీర లర్హులు దగ మించి యొనర్పుండు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


వినుడు రామ గాథ నీను లలర 


ఆలకించి రాజు నాజ్ఞ వసిష్ట ము 

నీంద్రు. డంత( బంచె నింపుగం గని 
యంజిలించి యున్న యాయా నిపుణులను 
వినుండు రామ గాథ వీను లలర 


అగ్నిహోత్ర గృహము నందు బంగారము 
రత్నములును బలులు నూత్న వస్త్ర 
ములును మాల లగదములు నింక బేలాలు 
వినుండు రామ గాథ వీను లలర 


నింప వలయు మీర లింపుగ సేనలు 
నాయుధములు చక్కనౌ యిభము స 
లక్షణమ్ము జామరములు తెల్లగొడుగు 
వినుండు రామ గాథ వీను లలర 


వృషభము పులి తోలు వెలయ జేయ వలయు 


నితర వస్తువులను వితత ముంచ 
రండు పట్టణము నలంకరింప వలయు 


వినుండు రామ గాథ నీను లలర 


అన్న ముంచ వలయు బన్నుగ వేలవి 
ప్రులకు సరిపడంగ రుచుల మీటి 
నాసనముల నుంచు డంచిత రీతిని 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంక( టేయం దగిన వెల్ల పను లొనర్చి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


విప్తు లిద్ద అంత పృథివి పతికి 
దెలిపిరి యొనరించితిమి పనుల ననుచు 
వినుండు రామ గాథ వీను లలర 


వారి మాటలు విని వారిని గౌరవిం 

చి మనుజేంద్రుండు పిలిచి సచివుని సు 

మంత్రుని గొని తే గుమారునిం బంచెను 

వినుండు రామ గాథ వీను లలర 28. 


ఆలకించి రాజు నానతి రాముండు 

గదియ దశరథుండు ముదము తోడం 

దన్ను దాను గంటి నన్న రీతి. దలంచె 

వినుండు రామ గాథ వీను లలర 29. 


పుత్రుం గాంచి పలికె. బుట్టితి పట్టపు 

రాణి కీవు మెచ్చె( బ్రజ నినుం గని 

పుష్య యోగ మందు బొందుమ పట్టము 

వినుండు రామ గాథ వీను లలర 30. 


యౌవ రాజ్య మందు నభిషిక్తుండ వయి పా 
లింపు మీవు రాజ్య మింపుగ నన 
వే సుహృదులు చనిరి కౌసల్యకు దెలుప 


వినుండు రామ గాథ నీను లలర 31. 


పలికి యిట్లు పంపె( బార్థుండు రాముని 

బ్రీతి నేగ నంత రాతిరి గనె 

దుష్ట మైన కలలు స్పష్టముగ విభుండు 

విను(డు రామ గాథ వీను లలర 32. 


ఉదయ మైన నంత నుర్వీపతి తిరిగి 
రాముని బిలువ దశరథధుండు పంపె 

నా సుమంత్రు సచివు నాత్రము సెలరేంగ 
వినుండు రామ గాథ వీను లలర 


సంతరింప నెడంద సంభ్రమంబు తిరిగి 
తన్ను దండ్రి పిలువ గ్రన్నన( జనె 
రాము డంతం గాంచ రాజ వరేణ్యుని 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చి సుతుండు నిలువ వందనమ్ముల నిడి 
రాజు కౌగిలించి రాముని మణి 


మయపు టాసనమ్ము పయి నునిచి వచించె 


వినుండు రామ గాథ నీను లలర 


పెద్ద వాండ నైతి దద్ద సుఖించితి, 
బెక్కు యాగములను జక్కంగ నన 
రించితి, దనయులను గాంచితి నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


చేయం దగిన పనుల జేసితి నెల్లను 
ద్విజుల సురల మునుల పితరుల బుణ 
ములను దీర్చితిని మిగిలిన దొక్క పనియి 
వినుండు రామ గాథ వీను లలర 


నిన్ను యౌవ రాజుని నొనర్చు నా కార్య 


ముండె నింక బౌరు లుండిరి నిను 


33. 


34. 


35. 


36. 


37. 


358. 


జూడ రాజ్య మేలుచు నతిశయింపంగ 


వినుడు రామ గాథ వీను లలర 


కలల లోన నేను గాంచి యుంటి సుత! య 

శుభము లిప్పగిది వసుధను రాలు 

చుండె నుల్క లింక మెండుగ. బిడుగులు 

వినుండు రామ గాథ వీను లలర 39. 


రాహు దిన కర కుజు లాహా పరివృతు లై 

నాదు జన్మ తార నలగ జేయు 

చుండి రిప్పు డరయ దండిగ నభ మందు 

వినుండు రామ గాథ వీను లలర 40. 


జోస్యు లనిరి పతికి, జొప్పడు నాపద 

లంచు నందు వలన నెంచ కుండ 

నే నితరము నీవు పూనుమ పట్టము 

వినుండు రామ గాథ వీను లలర 41. 


భరతు డనుజుం డెంత వణకు నుండు పురికి 

నౌల నంత లోపు యౌవ రాజ్య 

మందు ముత్తముండు నైన నేమి యతండు 

వినుండు రామ గాథ వీను లలర 42. 


మనము లెల్ల మారు మానవుల కవని 

లోన జరుగు నింక బురుష వర ! యభి 

షేక మడరి రేపు నీకు. జను మనంగ 

వినుండు రామ గాథ వీను లలర 43. 


తగ నమస్కరించి ధరణి పతికి రాము. 
డరిగి తన గృహమున కంత. దల్లి 

వీటి కే/౧6 బ్రీతి వేగముగ సుతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అరిగి కాంచె రాము. డట' బట్టు చీరలో 
నడరి మౌన మూని యర్చన లిడు 
కాంతను దన జనని, గౌసల్య నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


తెచ్చి రట కవనిజం దెలియ రామాభిషి 
కమ్ము లక్ష్మ ణుండు కదిసి మును జ 
నని సుమిత్రం గూడి కన రామ మాతను 
వినుండు రామ గాథ వీను లలర 


తల్లిని గని మ్రొక్కి తనయుండు రాముండు 
వలికె రేపు రాజ పదము నందు 

నిలుప నెంచెం దండ్రి నెమ్మి నన్నని ప్రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


సీత గూడి నేడు సేయ వల నుపవా 
సమ్ము నేను నియతి నమ్మ! తగిన 
మంగళము లొనర్పు మాత! నీ వింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


మురిసి పల్కె మాత పూజలు ఫలియించె, 
బుణ్య తార యందు? బుట్టి తీవు 
రాజ్య లక్ష్మి నిన్ను రామ! వరించెను 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


వినుడు రామ గాథ నీను లలర 


నందన! ముద మిమ్ము నాదు సుమిత్ర బం 
ధులకు నరుల గెల్లు విలను జిరము 


బ్రతుకు మయ్య సుఖము వడసి సతము రామ! 


వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి కరము జనని వాక్యములకు 
నంజలించి యున్న ననుజు లక్ష్మ 

ణుం గని యన్న పలికెను వచనముల నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


నన్ను గూడి యలు మిన్నగ రాజ్యమ్ము 
నంతరాత్మ వాదు వరయ నాకు 

రాజ్య భోగములను లక్ష్మణ! కైకొమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యిట్టు లొస(గి వందనములు తల్లు 
ల కిరువురకు నరిగె రఘువరుండు 

సీత తోడ నంత స్వీయ గృహమునకు 
వినుండు రామ గాథ వీను లలర 


దశరథుని పనుపున ధరణిసురుండు వసి 
ష్టుండు స సీత రాము నడరి ఉపవ 
సింపం జేసె నంత. జేరి యథావిధి 
వినుండు రామ గాథ వీను లలర 


రామ గృహము వెలిగె రమ్యముగ నర నా 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


రులను గూడి తామరలను హంస 
ల నలరారెడు కొల ననంగ వీక్షింప(గ 
వినుండు రామ గాథ వీను లలర 


ప్రజల ముదపు ధ్వనుల రాజ మార్గమ్ము ల 
ల్ల విలసిల్ల నూర్ముల స్వనములు సె 

లంగు నట్టి నీర రాశి ననుకరించి 

వినుండు రామ గాథ వీను లలర 


ఊడ్చి చల్లి రంత నొప్పుగ నీటిని 

వీథు లందు నెల్ల వీడు లందు 

నెగిరె నగ్ర మందు నింపుగ ధ్వజములు 
విను(డు రామ గాథ వీను లలర 


స్త్రీలు వృద్ధ జనులు బాలు రెల్ల రయోధ్య 
లోన జూచి రెదురు ప్రొద్దు పొడువ 
రతిని. గాంచం దలచి రామాభిషేకము 
వినుండు రామ గాథ వీను లలర 


రాత్రి చని యుదయము రా(గ నలంకరిం 
చిరి పురమ్ము నెలమిం బుర జనులు మ 
నోహరముగ నిండ్లను మహాపథములను 
వినుడు రామ గాథ వీను లలర 


ఒక్క జాము మిగుల జక్కగ మేలుకొ 
లుపుల నాలకించి నృపతి సుతుండు 
రాఘవుం డొనరించె రమ్యముగ జపము 
వినుండు రామ గాథ వీను లలర 


56. 


57. 


58. 


59. 


60. 


మూర నెల్ల నంత బుణ్యాహ వచనము 
లు మధురముగం బురము లోన వాద్య 
రవములు సెలరే(గె( బ్రతి నాదముల తోడ 
వినుండు రామ గాథ వీను లలర 


నర్తక నట జనుల నర్తన నటనము 

లడరె వీథు లందు నమరె గాయ 

కుల సుమధుర గానములు మహాద్భుతముగ 
వినుండు రామ గాథ వీను లలర 


పల్లె పల్లెల జను లుల్లసిల్లి కదిసి 
రయ్యయోధ్య నరయ రాముని యబి 
షేక మద్భుతమును శ్రీకరమ్మును వేగ 
వినుండు రామ గాథ వీను లలర 


తనదు ముదిమి నెటి(గి దశరధుండు కొడుకు 
రాజు సేయ నెంచె రాముని దయ 

జూడ( బడితి మెల్ల బాడిగ మన మిష్టు 
వినుండు రామ గాథ వీను లలర 


చింత లేక మనుమ చిర కాల మింపుగ 
దశరథ! నృవరేణ్య! దయను జూపి 

తీ వని వచనమ్ము లిట్లు వినబడెను 
వినుండు రామ గాథ వీను లలర 


పండితుడు నిగర్వి బ్రాతల పయి. బ్రీతి 


మెండు ఘనుండు రాఘవుం డనుజుల 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


భంగి మమ్ము జూచు బన్నుగ నిత్యము 
వినుడు రామ గాథ వీను లలర 


గాథ లిట్టొకరి నొకరు గూడి పల్కిరి 

మోద మడర నెదల( బురపు జనులు 

వీరుని యభిషేక వేళ రమ్యముగను 

వినుండు రామ గాథ వీను లలర 67. 


తిరుగు చుండ జనులు పుర వీథులం దిట్లు 

ధ్వనులు సంభవించె దారుణముగ, 

బర్వముల గడలి రవమ్ముల భంగిని 

వినుండు రామ గాథ వీను లలర 68. 


ఇంద్ర పుర నిభము నరేంద్రు పురవరమ్ము 
వచ్చినట్టి జనుల హెచ్చుగ నిటి 
ల 
కి జల చరముల నడరు జలధి వల వెల్లె 
వినుండు రామ గాథ నీను లలర 69. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రి బాల రామాయణమున నయోధ్యా కాండ మందు 


మొదటి భాగము. 


అయోధ్యా కాండము 


రెండవ భాగము 


మంథర యను గూనిది రాణి కైక దాది ప్రాసాద మెక్కి యయోధ్యా పురము లోని 
కోలాహలము కని రామాభిషేక మని యెజింగి కైక మనసులో నసూయను బురికొల్ప. 


గైక యాగ్రహ ద్వేషము లుప్పొంగ నలిగి భర్తను మున్నొసంగిన రెండు వరములను 
గుర్తు చేసి రాముని వనవాసమును భరతుని పట్టాభిషేకమును గోరి దుఖమున 
మునిగిన పతిని గణింపక యా వరములను బొందుట, రాముడు సీతయు 
లక్ష్మణుండు వెంట రా(గ వన వాసమునకు నేంగ దశరథు(డు పుత్రుని యెడబాటు 
సహింప నేరక మరణించుట, తాత గారి యింటి వద్ద నున్న భరత శత్రుఘ్నుల 
నయోధ్యకుః బిలిపించుట. 


ఆ.వె. పొట్టిది యగు దాది పుట్టి నప్పటి నుండి 
కైక చెంత నుండి కాంచు మంథ 
ర యను గూని దెక్కె( బ్రాసాద మత్తటి 
వినుండు రామ గాథ వీను లలర 


చక్కంగం గలయంపి సల్లిన వీధుల 
బూలు నిండ టెక్కెములు రెపరెప 
లాడ(గ జనులు తిరుగాడు చుండగ గాంచి 


వినుండు రామ గాథ నీను లలర 


వాద్య నిస్వనములు పన్నుగం జెలరేంగం 
బటు చిరం గటి నటి దాది 

ల ల ల 
నకతెం గాంచి దరిం బలికి వెజ(గున' గుట్జ 
విను(ఃడు రామ గాథ నీను లలర 


నగర మేల యిట్లు సొగసు మీటగ నుండె 

ధనము నందు నాశ తద్ద యున్న 

పట్టమహిషి డబ్బు పంచు చున్నది యేల 
ల 

వినుండు రామ గాథ వీను లలర 


జనులు మునింగి రేల సంతసమ్మున నిట్లు 


జనపతి పని యిది చక్కదిద్దె( 
mn) mn) 


బలుకు మెల్ల నాకు బడతి నీ వింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


నా విని వచియించె నారి యా దాదియు 
యౌవ రాజ్యమున మహాత్ము రాము 
నుంచ నెంచె రాయ డంచితముగ నని 
వినుండు రామ గాథ వీను లలర 


దొడ్డ కిన్క నూని తోక ద్రొక్కినం ద్రాచు 
వోల నిశ్వసించి యాలకించి 

యా పలుకులు కుబ్బ యంత సౌధము దిగి 
వినుండు రామ గాథ వీను లలర 


పరుగు పరుగునం గడు పాపాత్మురాలు మం 


థర పరుండి యున్న తరుణి గైక 
చెంత కరిగి కసి వచించె. బలుకు లిట్లు 
వినుండు రామ గాథ నీను లలర 


మూఢ లెమ్ము గాఢముగ భయ మావహి 
ల్లినది నిద్ర యేల వనిత! నిన్ను 
నీ వెటుంగ వేల నిన్ను దుఃఖము ముంప 
వినుండు రామ గాథ వీను లలర 


ఇష్ట సతిని భర్త కే నని యెంతు సౌ 
భాగ్యవతిని నంచు భామ తలంతు 
వెండ కాల మందు నేటి వేగము వోలె 
వినుండు రామ గాథ వీను లలర 


10. 


అనిన నాలకించి యవ్వ! కుశలమె క 

నం బడుచుంటి వీవు నలత ననగ 

గైక మురిసి యెదను గనలి యిట్లనెం గుట్జ 
వినుండు రామ గాథ వీను లలర 


దేవి జరుగు చుండె నీ విభవములకు 
క్షయము దశరథుండు తనయుని యౌవ 
రాజ్య మందు నెల్లి రాము నుంచ దలంచె 
వినుండు రామ గాథ వీను లలర 


పంపి తాత వీటి కింపుగ భరతుని, 
గపటి వోలె నీదు కాంతు( డడరి 

రాజ్య మందు నుంచ రాముని, దలపెట్టి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి కుట్ట యాడిన మాటలు 
శయ్య నుండి లేచి సంతసమున 
నొక్క పసిండి నగను నసంగం గైక మురిసి 
వినుండు రామ గాథ వీను లలర 


ఇచ్చ మెచ్చు పలుకు లింపుగం బల్కితి 
వింక నేమి వలయు శంక లేక 

చెపుమ కరము సంత సించితి గిరలకు 
వినుండు రామ గాథ వీను లలర 


తర తమముల నెంచ భరతు( డైనను రాము 


డైన మదిని సుంత నేను రాము 
ని నభిషిక్తు+ జేయ నెమ్మి వహింతును 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


వినుడు రామ గాథ నీను లలర 


దీని మించి నట్టి తియ్యని పలు కొండు 
లేదు కోరుకొనుము యేది వలయు 
దాని దప్ప కొస(గు దాన నో మంథర! 
వినుండు రామ గాథ వీను లలర 


కైక యట్టు లనంగం గన కాభరణమును 
నేల విసరి కుట్ట చాల కోప 

మూని పలికె. గఠినముగ వాక్యముల నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


మూర్జురాల! దుఃఖము నొసంగు దానికి 
సంతసింతు వేల సవతి యేలు 

రాజ్య మెల్ల నింక రాజ మాతగ వెల్లి 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ్య మనుభవించు రాముండు రాజుగ 
భరతుం డౌను వాని బంటు కేలు 

మోడ్చి సేవ సేయు మూర! చింతింపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ ధర్మ విదుండు రాముండు సమయమ్ము 
నెంచి చేయు పనులు కాంచ నతని 

భయము కల్లు నాకు భరతునకై మది 
వినుండు రామ గాథ వీను లలర 


రాముడు భయపడు భరతుని వీక్షింపంగ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


భయ మొదవు భయస్టు వలన నిజము 
గాన దుఃఖ మగును దాని. దలయ నాకు 
వినుండు రామ గాథ వీను లలర 


కాంచి కుబ్ద నంత, గైకేయి పలికె రా 

ముడు కృతజ్ఞుడు నయము నెటింగిన ఘ 
నుండు నిజము పలుకు చుండు నిత్యమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి వోలె, గాచు దమ్ముల నెల్లర 
భయము సెంద నేల పట్టమునకు 
నేండ్లు గడవ రాజ్య మేలును భరతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


భరతు పగిది రాము డరయం బ్రతికి బాత్రుం 
డొాను నాకు రాము. డాదరించు. 
దల్లి నంత కన్న దద్ద నన్ను గొలుచు 
ఇ ద 
వినుడు రామ గాథ నీను లలర 


రాజ్యము పరికింప రాముని దైనను 
భోజ్యము భరతునకుం ద్యాజ్య మంచు 
నెంచు భ్రాత లందు నెట్టి భేద మయిన 
వినుండు రామ గాథ వీను లలర 


అటు లన(గం గక నిట్టూర్చి మంథర 
ల ర్‌ వ! 

పలికె నిటుల మునుంగ వంత లోన 

నీ వెజటుంగ కుంటి వా విధ మక్కట 

వినుండు రామ గాథ వీను లలర 


23. 


24. 


25. 


26. 


27. 


రాజు లౌదు రపుడు రాము వారసు లల్ల 
భరతు వారసు లనవరత మౌదు 
రింక సేవకులుగ శంకింప బని లేదు 


విను(డు రామ గాథ వీను లలర 


తండ్రి రాజ్య మెల్ల దనయుండు భరతుండు 
వొంద నీదు జ్ఞాతు లంద జింక 

నీవు నందం గలరు నిండుగ మేలును 
వినుండు రామ గాథ వీను లలర 


సమ్మతింప కుంటి సవతిం గౌసల్యను 
మున్ను దాను వైరమును వహింప 

కున్నె నీ పయినను ఘోరమ్ముగ జెపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ్య మెల్ల నంది రాము! డుండ మురిసి 
పుత్రు భరతు( గూడి పొందుచుండు 
దువు పరాభవమ్ము తోరమ్ము సత మీవు 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ్య లాభమును భరతు( డందు చందము 
రాముడు వెలి యగు కరణి. దలంప 

వలయు+ గైక యొక యుపాయమ్ము నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


ఆగ్రహమ్ము నందె నా మాటలకు గైక 
ద్వేష మయ్యె. దోడు రోషమునకు 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


రాజ్య కాంక్ష మీటి రాణి కైక కెడంద 


వినుడు రామ గాథ వీను లలర 


రాముని ననుపంగ నరణ్యమునకు నిశ్చ 
యముగ భరతున కిడ నఖిల రాజ్య 

మీవ జెపుమ యవ్వ యేమి సేయ వలన 
వినుండు రామ గాథ వీను లలర 


నా వచింపం గైక తా విని మంధర 
యనె నిటుల/ దలంపు మాత్మ లేదె 
జ్ఞాపకమ్ము మున్ను జరిగిన వృత్తము 
శో per 
విను(డు రామ గాథ వీను లలర 


అసుర సురల సమర మందు నింద్రునకు సా 
య మొనరించు చుండ నతివ! దశర 
ధుండు వగవ శంబరుండు బాధింపంగ 
వినుండు రామ గాథ వీను లలర 


దక్షిణంపు ఘోర దండకారణ్యము 
నందు నాథుం గాచి యడరి పోరు 
సలుప మురిసి నీ కొసంగె రెండు వరములు 
వినుండు రామ గాథ వీను లలర 


వలయు నాం డడిగెద వరముల నంటివి 
నీవు సెప్ప వింటి నే నడుగుమ 

వాని నిపుడు దేవి! పతిని నా రెంటిని 
వినుండు రామ గాథ వీను లలర 


34. 


తె 


36. 


37. 


358. 


వనమున కరుగవల( బదునాల్లు సంవత్స 
రమ్ము లుండ( బంపు రాము నిపుడు 
పట్టము భరతునకు కట్టు మంచు నడుగు 
వినుండు రామ గాథ వీను లలర 


అన్య మెద్ది యిడిన నంగీకరింపకు 
ప్రీతి మెండు పతికి నాతి! నీప 

యిన నొసంగు నీకు నెద్ది యడిగినను 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ పలుకుల నెల్ల నాలకించి పొగడి 

మిక్కుటముగ గుభ నక్కజముగ 
జు 

విసరి నగల నెల్ల రుసరుస లాడుచు 

వినుడు రామ గాథ నీను లలర 


మాసి నట్టి చీర మగువ యరసి కట్టి 
కోప గృహము నందు. గూర్కె+ గటికి 
నేల పైన వచ్చు నిజ నాథుం డిట కంచు 
వినుండు రామ గాథ వీను లలర 


రాజు దశరథుండు రామాభిషేచన 
మున కొసంగి యాజ్ఞ దనదు దయిత 
కైక సాధమునకు( గమనీయమున కేం/గె 
వినుండు రామ గాథ వీను లలర 


నింగి రాహు వుండ నెలరాజు సొచ్చిన 
పగిది దశరథుండు పార్టివుండు 
కదిసె( ద్వరిత గతిని గాంచ(గం బ్రియ సతి 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


వినుడు రామ గాథ నీను లలర 


అంతిపురము నందు నరయ కున్న వఎెటింగు 


నంది వంత సెలంగ నడుగ నబల 
నొకతెం గినుక యింట నున్న దని తెలిపె 
వినుండు రామ గాథ వీను లలర 


తన్ను జూడ కుండ మున్నెన్న, డును లేదు 


రాంగ నింటి కిట్లు రాజు కాంచె 
సతిని నేల నకట శయనింప గైకను 
వినుండు రామ గాథ వీను లలర 


వేటకాని ముల్కి నాట నాండేనుంగు 
నూజడించు గజపు టోజ నువిద 
మేను నిమిరి పలికె మేదినీ విభుం డిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


నేల పయి బరుండ నేల కమల నేత్ర! 
దుఃఖ మావహిల్లె( దోరముగ నె 
డంద నాకు జెపుమ సుందరాంగి కతము 


వినుండు రామ గాథ వీను లలర 


వ్యాధి యెద్ది యని బాధించు చున్నదె 
వైద్యు లున్నవారు బాగుసేయ 

నెవరొ నర్చి రడరి యెట్టి యప్రియమైన 
వినుండు రామ గాథ వీను లలర 


అప్రియమ్ము నెవ్వ రంద వలె బ్రియమ్ము 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


నేరి కీయ వలన్‌ యించి చెపుము 
యొడలి నిట్లు నీవు బడల నీయః దగునె 
వినుండు రామ గాథ వీను లలర 


వధకు నర్హుం డైన వాని జెపుమ యన 
ర్హు వధియింపః దలఆతె రోష మంది 
పేద ధనిగ ధనికు( బేదగం జేయనా 
వినుండు రామ గాథ వీను లలర 


నేను నాదు జనులు మానుగ వశులము 
నీకు. బంకజాక్షి! నీ యభిమత 

మేను భామ! దాట లేను నిక్కముగను 
వినుండు రామ గాథ వీను లలర 


ఇష్ట మైన దాని నింకం గోరుమ యిత్తు 
దాని గష్ట మైనం దన్వి నీకు 
నిశ్చయముగ నొట్టు నీ మీద నలినాక్షి! 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టు లన(గ భర్త నిట్టూర్చి పీడ న 
ee) ల 


సంగ బతికి సుందరాంగి యప్రి 


యములు వలుక( దొడంగె నవనీశ్వరుని తోడ 


వినుండు రామ గాథ వీను లలర 


వందితుండ! నన్ను నిందింప రెవ్వరు 
కార్య మొకటి కల దవార్య మార్య! 
నీవు చేయ! జెపుదు నీ వొట్టు వేసిన 
వినుండు రామ గాథ వీను లలర 


51. 


D2. 


53. 


54. 


55. 


నా విని నగి పలికె నాధుండు కురులు ని 
మురుచు( గామ మడరం గరముల నిను 
మించి ప్రియులు లేరు మేదిని పయి నాకు 
వినుండు రామ గాథ వీను లలర 


రాఘవుల ఘనుండు రాముని పై నొట్టు 
నాదు సుతుని పైన నన్ను నమ్ము 
శంక వలదు చెపుమ సత్యముగ నొనర్తు 
వినుండు రామ గాథ వీను లలర 


విని పతి వచనములు తనదు కోర్కి నిలిపి 
మదిని రవి శశులు వినెదరు గాక 
నాథు ప్రతిన నంచు నారి పలికె నిట్లు 


వినుండు రామ గాథ వీను లలర 


దేవ! మది స్మరింపు దేవాసుర సమర 
మందు నా కొసంగిన యట్టి రెండు 
వరములను దలంతు వాని గోర నిపుడు 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యాయ కున్న. బ్రాణములు విడుతు 
నాథ! తత్‌క్షణంబ నరవరేణ్య! 

దాంచిన వరము లవి తప్పక యీ వలె 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని కొజ కున్న రామాభిషిక వ 
స్తువుల తోడ భరతు నవనికి నభి 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


షిక్తుజేయ వలయు శీఘ్రమ యింకను 
వినుండు రామ గాథ వీను లలర 


దండకా వనమున. దాపసి వలె నార 

చీర లూని జడలు మూర రాము 

డు పదునాలు గేండ్లు నృప! వసింప వలయు 
వినుండు రామ గాథ వీను లలర 


రెండు వరము లొసంగి ప్రీతి. జేకూర్పుమ 
నిలుపు మాడి నట్టి పలుకు లిపుడు 
రాజ ధర్మము దగ రక్షింపు మియ్యడ 
వినుండు రామ గాథ వీను లలర 


ములికులై పలుకులు పుడమి ధవుని యెద 
నాట దశరథుండు ఘనమ్ముగాను 

దలంచె సతి పలికెనె తప్పు వింటినె యని 
వినుండు రామ గాథ వీను లలర 


భయము బాధ సెలంగం బడెను నేల పయిన 
బులిని, గన్న మృగము వోలె నంత 

సొలసె దశరథుండు కలంత సెంద భృశమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


చాల ప్రొద్దు గడవ సంజ్ఞ నంది విచార 
ము కినుక సెలరే/గం బొడం గని సత 
గనుల తోడం గాల్చు కరణి పలికె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


62. 


63. 


64. 


65. 


66. 


మాత వోలె నిన్ను మన్నించు రాముం డే 
పాపము నొనరించె బాప చిత్త! 

వంశ నాశ మొనరుపంగం దలంచి తిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


సిరిని బ్రాణము విడిచెదను గౌసల్య న 
యిన సుమిత్ర నయిన నింపు నొసంగు 
సుతుని రాము నెట్లు బ్రతుకు వాండ విడిచి 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను పలుక విట్టు లన్నండు రాముడు 
భరతు వంటి వాడెయరయనాక 

ని పలికితివి గాదె నెమ్మిని? బలుమార్లు 
వినుండు రామ గాథ వీను లలర 


కాన కేగు మంచు నే నెట్లు పలుకుదు, 
బ్రజల మన్ననలను బడసి నట్టి 
వాని దోష మెద్ది లేని వాని నకట 
వినుండు రామ గాథ వీను లలర 


కడలి వణకు నున్న పుడమి నెల్ల నిడుదు 
నంజలింతు నీకు నా భరతున 

కిమ్ము నెమ్మి విడువ వమ్మ రాముని నింక 
వినుండు రామ గాథ వీను లలర 


పలుక భర్త యట్లు వంత సెల(గ నాల 
కించి రేగ మదిని గినుక కరము 


పరుష వాక్యములను బలికెం గైక యిటుల 


6/7. 


68. 


69. 


70. 


71. 


72. 


వినుడు రామ గాథ నీను లలర 


వరము లొసంగి మున్ను వచనము లితరమ్ము 
లాడ నిపుడు రాజు లందు నగుదు 

తప్పు చేసి నట్టి ధరణి నాథుండ వీవు 
వినుండు రామ గాథ వీను లలర 


తనదు మాంస మిచ్చె( దప్పక డేగకు 
ఘనుడు శిబి నృపుండు కనుల నొసంగె 

నా యలర్కుండు మును పాయక యెబు(గవె 
వినుండు రామ గాథ వీను లలర 


నీతి నెన్న కుండ నీ రామునకు రాజ్య 
మిచ్చి మాట తప్పి యిచ్చ తనర 

గ రమియింప నెంతు కౌసల్య తోడుత 
వినుండు రామ గాథ వీను లలర 


ధర్మ మయిన మజి యధర్మ మైన నిజ మై 
న ననృతమ్ము నైన నా కొసంగిన 

మాట తప్ప నొప్ప మానవేంద్ర! వినుము 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని నభిషిక్తు రాజ నీ వొనరించి 

తేని విషము మ్రింగి నేను నీ స 

ముఖము నంద మరణమును గోరుకొందును 
వినుండు రామ గాథ నీను లలర 


నాథ! భరతుని పయి నా మీద నొట్టు న 


73. 


74. 


75. 


76. 


77. 


78. 


నర్తు రాఘవుని వనమున కనుపు 


ట కితరమ్ము కోరుట యసంభవము సుమ్ము 


వినుండు రామ గాథ వీను లలర 


దేవి నిర్ణయమ్ము తెల్లమ్ము గాగ శ 
ణి గ 
పధ మొునర్చ( జలగ బాధ యెడంద 
రామ యంచును దశరథుడు గూల నవని 
విను(ఃడు రామ గాథ నీను లలర 


తేటీ సుంత వంత మూట ననె భయ మె 
వ్వరి వలన గలిగెను భరతున కిడు 
వసుధ పంప లేను వనికి నే రాముని 
వినుండు రామ గాథ వీను లలర 


ఎంత వేండు కొన్న నింతి కైక వినక 

సత్య మాచరింపు సత్యసంధ! 

యిమ్ము వరము లింక నెమ్మి నంచు బలికె 
వినుండు రామ గాథ వీను లలర 


తనరు చుండ నిట్లు తర్కము లిరువుర 
కు నిసి కదిసి చక్క(గను గడచెను 
వేదనం బడి యుండ మేదినీ పతి యంత 
వినుండు రామ గాథ వీను లలర 


ముని వసిష్టు నాజ్ఞ చని సూతుడు సుమంత్రు( 


డధిపు చెంత కంత నంచితముగ 
మేలుకొలిపి బొగడి మేదినీశు( బలికె 
విను(డు రామ గాథ వీను లలర 


79. 


80. 


81. 


82. 


83. 


ముని వసిష్టుః డెల్ల భూసురులను గూడి 

నిలిచె నెల్ల పురజను లరుదెంచి 

రిమ్ము రాజ! యాజ నెమ్మి పటమునకు 
Cp ల 

వినుడు రామ గాథ నీను లలర 


విని కలవర మంది పృథ్వీపతి తిరిగి 

విని సుమంత్రు తోడ ననెం బగుల్చు 
చుంటి మర్మములను వింటె నీ పలుకుల 
వినుండు రామ గాథ వీను లలర 


సూతు డంత, దగ్గె సుంత వెన్కకు విని 
రాజు మాటలు దశరథుడు పలుక 
లేమి నుంట నరసి భామ కైక పలికె 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్ర మెటింగి నట్టి మగువ సూతుం బనిచె 


రామ ముదము సెలంగ రాత్రి మేలు 


కొనెను రాజు రాము. గొనితెమ్ము వగ లేదు 


వినుండు రామ గాథ వీను లలర 


విని ముదమున నేంగి వేగ రాముని తోడ 
వచ్చె సూతుం డంత నచ్చ టుండ 


జనకు( డాసనమున వనటం గని సుతుండు 


వినుడు రామ గాథ వీను లలర 


తా నమస్కరింప వే నమ్రు డయి రాము 
డరసి రాజు రామ! యంచు. బల్కి 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


యార్తి రాక పలుకు లాగె దశరథుండు 
వినుడు రామ గాథ వీను లలర 


కాంచి తండ్రి నట్లు కలత దీను పగిది 
నుండ విస్మయమ్ము మెండుగ నెద( 
గలుగ మ్రొక్కి తల్లి కైక కడిగె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


అలిగె నేల జనకు( డమ్మ! నా పయి నప 
రాధ మెద్ది యేని రాజున కొన 

రించి యుంటినే తెలియక నేను జెపుము 
వినుండు రామ గాథ వీను లలర 


కలదె వ్యాధి మదిని గాయమ్మున నయిన 
సుతులు మామ యింట సుఖులి నాదు 
మాతలకు కలిగెనె మి కీడులు సెపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని వచియించె జనని కైక యిటుల 
నీకు నప్రియమ్ము నేరక వచి 

యింప మిన్నకుండె నివ్విధి జనకుండు 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను నా కొసంగె( జెన్నుగ వరములు 
రెండు వాని నడుగ నుండె. జింత 
నీయః దండ్రి నాకు నిత్తజి వింతగ 
వినుండు రామ గాథ వీను లలర 


90. 


91. 


92. 


93. 


94. 


తండ్రి మాట నిలుపం దలంచి తేని చెపుదు 
రామ! నే ననంగ రాము. డనియి 

దాట నేర నమ్ము తండ్రి మాట చెపుము 
వినుండు రామ గాథ వీను లలర 


పూర్వ కథను నుడివి పుత్రున కనె నభి 
షేకము భరతునకు జేయ వలె వ 
నిబదు నాలు గేండ్లు నీ వుండ జన వలె 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను నాకొసంగం బుడమి అం డడిగితి 
నా వరములు నేండు నీవు జనకు 
వచనములను నిలుప వలయును బాటించి 
వినుండు రామ గాథ వీను లలర 


మాట తప్పె నన్న మాట రానీకుమ 
తండ్రి నుద్ధరింపం దగుదు వీవు 
చనుమ వేగ మింక వనమున కనం గైక 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రాము డా పల్కులను వంత 
నంద. డింతయును నెడంద దశర 

ధుండు మిక్కుటముగ దుఃఖితుం డయ్యను 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టుల యగు నమ్మ యడవి కేగుదు నేను 
నార చీర లూని మూర జడలు 
జనకు నాజ్ఞ నూని యనె రాము( డొప్పుగ 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


వినుడు రామ గాథ నీను లలర 


రాజ్య మిమ్ము భరతు రప్పించి సుతునకు( 
దండ్రి నూజడింపు తగిన రీతి 

నుడివి మాత కే జనుదు నని రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


కైక కతండు మ్రొక్కి కాంచి జనకు( జర 
ణమ్ము లంటి కదలె నుమ్మ లించి 
రాగ లక్ష్మణుండు వేగ జనని జూడ 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి గృహము తల్లి నారసి కౌసల్య 
నంత విన్నవించె నధిపు తండ్రి 
యాజ్ఞ నెల్ల మ్రైక్కి యత్యంత భక్తిని 
వినుండు రామ గాథ వీను లలర 


చింత గూల బుడమి నంత. గౌసల్య యా 
వార్త నాలకించి యార్తు లైరి 
యెల్ల రచట. వంత లద లందు నుప్పొంగ 


వినుండు రామ గాథ వీను లలర 


అలిగి లక్షణుండు బలిమి రాజ్యము గొందు 
మన్న నాపి యడలు నమ్మ నూట 

డించి యనుమతిం గొనె నెట్టకేల కతండు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత సీత చెంత కరిగి తెలుపం దాను 


101. 


102. 


103. 


104. 


105. 


106. 


వత్తు నుంచు వెంట. బట్టు పట్ట 
నెట్టకేల కనుమతించె ననుసరింప 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు కదిసి రాముని నన్న న్‌ 
ప్పించెం గూడి చనుట కంచితముగ 
సేవ సేయ సతము చెన్నుగ గావ(గ 
వినుండు రామ గాథ వీను లలర 


తమ ధనముల నెల్ల దగు వారికి నొసంగి 
రాజు. గాంచి వే(డె రాము డడవి 
కేగ మువ్వురకును నిమ్మనుమతి యని 
వినుండు రామ గాథ వీను లలర 


ధర్మ బద్దుండ నయి దార కిచ్చిన మాట 
నడుప వలసి వచ్చి నలుంగు చుంటి 

నే నెడంద కరము నీరజాక్ష! యనియె 
వినుండు రామ గాథ వీను లలర 


నార చీర లొసంగె వారికిం రైక ధ 

రించి చనంగ సీత కంచితముగ( 

గట్టెం దెలియ కున్న (గాంతకు రాముడు 
వినుండు రామ గాథ వీను లలర 


కోడలి. గని రాజు కోమలి కేల నీ 

నార బట్ట లంచు నగల తోడ, 

బట్టు బట్టల. జన వలయు నంచు. బనిచె 
వినుండు రామ గాథ వీను లలర 


107. 


108. 


109. 


110. 


111. 


ఈశుం డీయ నాజ్ఞ కోశాధిపతి యిడ 
మంచి బట్ట లింక మంచి నగలు 
వాని నూని వెలింగె భాను పగిది సీత 


వినుండు రామ గాథ వీను లలర 


ఆయుధముల నుంచి యరదముగొ నితెచ్చె 
నా సుమంత్ర డటకు నాన తీయ 
దశరథుండు వారిం దగ దోడ్కొని చనంగ 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి యనుమతి గొని తల్లుల కెల్ల ము 
వ్వురును మ్రొక్కి పడసి విరివి దీవ 
నలను చనిరి స్యందనము కడ కెల్లరు 
వినుండు రామ గాథ వీను లలర 


వనము నందు గడపి పదునాలు గేండ్లు తి 
రిగి నగరిని గాంచ6 దగుదు రరద 

మెక్కు( డన సుమంత్రుం డెక్కం జనిరి వారు 
వినుండు రామ గాథ వీను లలర 


సీత యెక్క రథము శీఘ్రమ యెక్కిరి 
రామ లక్ష్మణులు నరర్షభులు ది 

నకర సన్నిభులు వనము లోన వసియింప 
వినుండు రామ గాథ వీను లలర 


వార లేగు చుండ వన వాసమున కట్లు 


పౌరు లెల్ల మీటి వంత వెంట 


112. 


11౨. 


114. 


115. 


116. 


117. 


బాల వృద్దులు వెస బజవం దొడంగిరి 


వినుడు రామ గాథ వీను లలర 


దశరథుండు మీటి? దనయుపై మోహము 

వీడి గృహము రాగ వెలదు లెల్ల, 

గాలి నడకం గదలెః గాకుత్ను, డబిచుచు 

వినుండు రామ గాథ వీను లలర 118. 


ఆపు మాపు రథము నంచు వెంట బజవ 
రాజు పొమ్ము పొమ్ము రయమున నని 

రాము డనియి( గాంచి రాడ్వరు బాధను 

వినుండు రామ గాథ వీను లలర 119. 


దూర మరుగం దగదు కోర తిరిగి రాక 

రాజ! యన సచివులు రాము నరయు 

చు నిలిచె దశరథుడు శోకమ్మున మునింగి 

వినుండు రామ గాథ వీను లలర 120. 


విప్రులు పుర జనులు వెంట వారించు చు 

న్న వినకుండ రామునకు వెనుకనె 

తరలం జాగంగం గదిసిరి తమసా నది 

వినుండు రామ గాథ వీను లలర 121. 


విశ్రమించి రాత్రి యాశ్రయించి నదీ త 

టిని నుదయము లేచి జనులు లేవ 

కుండ జనెను రాఘవుం డరదము పైన 

వినుండు రామ గాథ వీను లలర 122. 


జనులు లేచి రథము గన నేరక మనల 
విడిచి రాము. డే(౧ నడవి కంచు. 
బరితపించి పురికి మరలి రెల్లరు నంత 
వినుండు రామ గాథ వీను లలర 


కోసలంపు టెల్లః గూర్మిం గాంచి యయోధ్య 
వైపు తిరిగి యొసంగి వందనము ల 
నుజ్ఞం గొనెం జనుటకు విజ్ఞుండు రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి రంత వారు శీఘ్రమ పయనించి 
శృంగిబేరపురము గంగ యొడ్డు 

నందు నుండి వెలుగు సుందరంపు( బురిని 
వినుండు రామ గాథ వీను లలర 


స్వాగతించె వారి జక్క(గ గుహుడు ని 
షాద రాజవరుండు మోద మడరఈ, 
గౌంగిలించి కొనియి గాకుత్ను రాముని 
వినుండు రామ గాథ వీను అతత 


అర్య ముల నొసంగి యన్నములు వివిధ 
ముల నొసంగి భక్ష్యములను దల్ప 
ములును హరుల ఖాదములు గొనుమ యనంగ 


వినుడు రామ గాథ నీను లలర 


నే నెటుంగుదు గుహ! నీ ప్రేమ నా పయి 
నంచు రాము. డనియి నర్హుండ, దిన 
గంద మూలములను గను ముని వల నన్ను 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


వినుడు రామ గాథ వీను లలర 


తృణము గుజ్జములకుం దిన సమకూర్పుమ! 

చాలు నంచు. బలికి సంధ్య వార్చి 

రాము డవనిపై ధరణిజతో శయనించె 

వినుండు రామ గాథ వీను లలర 129. 


రాత్రి మేల్కని తగ లక్ష్మణ సూతుల 

తోడ గుహుడు గావ దొడంె నిద్ర 

లోన నున్న యట్టి జానకీ రాముల 

వినుండు రామ గాథ వీను లలర 130. 


నావ పైనను మజునాండు సీతా రామ 

లక్ష్మణులను నా తరంగిణిం దరి 

యింపం జేసి వారి నింక వీడుకొలిపె 

వినుండు రామ గాథ వీను లలర 131. 


తండ్రి కెన్నం డేని తన లోటు తెలియని 

రీతి. గావు మంచు. బ్రీతి. బంపె 

నా సుమంత్రు రాము డయ్యయోధ్య కపుడు 

వినుండు రామ గాథ వీను లలర 132. 


గంగ నట్లు దాంటి కదలిరి సౌమిత్రి 

నడవ ముందు సీత నడవ వెనుక 

రక్ష కొజకు వెనుక రాముండు పయనించె 

వినుండు రామ గాథ వీను లలర 133. 


రాతిరి శయనించి ప్రీతితో నొక మజ్జి 134. 


వృక్ష మూల మందు వెడలి వేగ 
గంగ యమునల వర సంగమము గనిరి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ ప్రయాగ యందు నంత దాటి యమునా 
నదిని కదలి వేగ పిదప మౌని 

నరసి రాశ్రమమున నా భరద్వాజుని 
వినుండు రామ గాథ వీను లలర 


మ్రొక్కి రంత వారు ముని వరునకు సత్క 
రింప వారిని ముని యింపుగ శయ 

నించి రా నిసి నట నంచితముగ వారు 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి రంత వారు చిత్రకూటము భర 

ద్వాజ సంయమి తెలుపంగ దారి 

వాస యోగ్యపు గిరి. బన్నుగ౦ బయనించి 
వినుండు రామ గాథ వీను లలర 


పర్వతమును గదిసి వాల్మీకి మునిం గాంచి 
పర్లశాల( గట్ట భ్రాత సీత 

ణి | 2) 
తోడంరాము( డుండె వేడుక నచ్చట 
వినుండు రామ గాథ నీను లలర 


మరలి యంత నా సుమంత్రుడు రయమున( 


జిత్రకూట గిరిని జేరి రంచు 
తెలుప దశరధునకు( గల(త సెందె నతండు 


వినుండు రామ గాథ నీను లలర 


135. 


136. 


137. 


138. 


139. 


కదలి వంత తోడం గౌసల్య యింటికిం 

బరితపించి నృపతి భార్యకు దన 

శాప మిట్లు సెప్పం జాగ బడయ మున్ను 

వినుండు రామ గాథ వీను లలర 140. 


ముని కుమారుం జంప ముల్కి నే మును శబ్ద 

వేది యనెడు విద్య విపిన మందు 

నేను(గని తలంచి వాని జనకు( డంత 

వినుండు రామ గాథ వీను లలర 141. 


పుత్ర శోకమున నపుడు విచారించి శ 
పించె నన్ను నీవు మించి నట్టి 
పుత్ర శోక మెడందం బొంది చత్తు వనుచు 


వినుండు రామ గాథ వీను లలర 142. 


దాని ఫలమె యిట్లు దాపురించె నిపుడు 

నాకు గంటె యంచు నర వరుండు 

మూటి నంత వంత మూర్చిల్లి శయనించె 

వినుండు రామ గాథ వీను లలర 143. 


తెల్లవాటి నంత సల్లలితము స్తుతి 

యింప బట్టు వార లింతు లడరి 

మేలు కొలుప నృపతి మేలుకొనక యున్న 

వినుండు రామ గాథ వీను లలర 144, 


కాంతు( గని మృతునిగ గౌసల్యయు సుమిత్ర 
యు భయ మంది యేడ్చి రుభయు లంత 145. 


నంతి పురము నిండె నాక్రందనమ్ముల 
విను(డు రామ గాథ వీను లలర 


పారు లెల్ల రెటి(గి పార్థివు మరణమ్ము 

మునిగి రంత దుఃఖమున భృశమ్ము 

తనయు లేరు లేని తణి* బోయె బతి యని 

వినుండు రామ గాథ వీను లలర 146. 


పంపె దూతల వెస భరత శత్రుఘ్నుల 

ను గొనితేర నా ఘనుండు వసిష్టుం 

డరసి విప్ర వరుల యనుమతి నంతట 

వినుండు రామ గాథ వీను లలర 147. 


దశరథ నృపు మేను తైలపుం దొట్టిలో 

భద్రపజచి మంత్రి వరులు వలయు 

కార్యము లొనరించి కాచుచు నిల్చిరి 

వినుండు రామ గాథ వీను లలర 148. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రి బాల రామాయణమున నయోధ్యా కాండ మందు 


రెండవ భాగము. 


అయోధ్యా కాండము 


మూడవ భాగము 


భరత శత్రుఘ్ను లయోధ్య కరుదెంచి దశరధుని మరణము విని దుఃఖించి రాముని 
బహిష్కరణ మెటింగి మిక్కిలి కోపించి తల్లిని దూషించి కౌసల్య నూజడించి, తండ్రి 


కంత్య క్రియ లొనరించి రాజ్యాభిషేకమున కంగీకరింపక భరతుడు నందజితో నడవి 
కేగి రాముని తిరిగి వచ్చి రాజ్యమును గ్రహింపు మని యెంత వేడిన రాము( 
డంగీకరింప కున్న నన్న గారి పాదుకలను గొని సింహాసనమున నిల్పి రాజ్యమును 
గుదువగాం దలంచి రాముని తిరిగి రాకకు నెదురు చూచుట. 


ఆ.వె. పిలిచి దూత లైన విజయు సిద్ధార్థు న 
కోకు నా జయంతు( జూచి నంద 
ను డను వానిం బలికెను వసిష్టుః డెట్టుల 
వినుండు రామ గాథ వీను లలర 


వడి వడి చని మీరు భరత శత్రుఘ్నుల( 
గేకయ పతి యింట వీ.కం గాంచి 

యొండు కార్య ముండె రండని పిలువుండు 
వినుండు రామ గాథ వీను లలర 


నాదు మాట నట్టు లాదరమున రాము 
వెలిని దశరథు మృతి దెలుప రాదు 
చనిరి వేగ వారు ముని వసిష్టుం డనుప 
వినుండు రామ గాథ వీను లలర 


దూత లేగి పిలువ దొడ్డ సందియమున( 
దరలి వచ్చి రంత భరతు( డింక 

భ్రాత నగరమునకు వాడి యుండ మిగుల 
వినుండు రామ గాథ వీను లలర 


జనకుని మరణమ్ము చనుట రాము డడవి 
నుండగ బదునాలు గేండులు విన 
వంత కినుక రేగె నంత భరతునకు 


వినుడు రామ గాథ నీను లలర 


దురితపు బని సేయ దూషించి తల్లిని 
రాజ్య మొల్ల నేను రామునకు న 
సంగు వాండ తిరిగి శంక వల దనియి 
వినుండు రామ గాథ వీను లలర 


కనుల నీరు నిండ గాంచి కౌసల్యను 
బదము లంటి మ్రొక్కి కదిసి తప్పు 

సైపు మమ్మ నన్ను క్షమియింపు మని వేండె 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రికి నొనరించె దహన సంస్కారము 
లనుజు. గూడి వంత నవని సురులం 
దనిపి మిక్కుటముగ దాన ధర్మమ్ముల 
వినుండు రామ గాథ వీను లలర 


ముని వసిష్టుం డడుగ ఘనముగ నీ వభి 
షిక్తుండ వగు మింక యుక్త రీతి 

రామున కొసంగుదము రాజ్య మని వచించె 
వినుండు రామ గాథ వీను లలర 


రథ గజ తురగముల రాణులును బురోహి 
తులు వసిష్టుండు సచివులును బౌరు 
లింక సైన్య మరిగె నెలమి భరతు నాజ్ఞ 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని గన నెంచి రయమునం( జేరిరి 


10. 


11. 


శృంగిబేరపురము గంగ యొడ్డు 
నందు విడిసి రెల్ల రచట( గడప రాత్రి 
వినుండు రామ గాథ నీను లలర 


గుహుండు భరతుం గాంచి కూర్మి నాతిథ్య మొ 


సంగి యుదయ మందు గంగ నుత్త 
రింపం జేసె వారి నింపుగ నెల్లర 


వినుండు రామ గాథ నీను లలర 


గంగ దాటి వారు కదియ భరద్వాజు 
నాశ్రమమ్ము. జెంత నాపి నెల్ల 

రను వసిష్టు తోడ మునిః గనె భరతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ముని పదముల నంటి మ్రొక్కి రాకకు కార 
ణ మెటి(గింప భరతుండు మది సంత 

సించి ముని వరుండు వచించె నంత నిటుల 
వినుండు రామ గాథ వీను లలర 


తరలె రాఘవుండు దా రానుజుల తోడ 
జిత్రకూట గిరికి నాత్ర మేల 

నిలిచి రాత్రి యిటం దరలుః డుదయమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


అని వచించి యంత నాతిథ్య మొసంగె నె 
ల్లరకు ముదమున, గొని తరలిరి నిసి 
గడపి భరతు నాజ్ఞం బొడువ దినకరుండు 
వినుండు రామ గాథ వీను లలర 


12. 


13. 


14. 


15. 


16. 


దూర మే/గం గనిరి వారు పొగలం బైన 
రాముం డున్న చోటు నా మదిని; ద 
లంచి భరతు( డచట నుంచె సైన్యమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


సీత కెలమి నపుడు చిత్రకూటంపు టం 
దముల( జూపు చుండ. దమిని రాము 
డాలకించె రవము లడర సైన్యము నందు 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డంత. బిలిచి లక్ష్మణుని వినుము 
యనుజ! సైన్య ఘోష యడవి నడరె 
నక్కజముగ గాంచ నర్హుండ వది యేమొ 
వినుండు రామ గాథ వీను లలర 


చెంత నున్న యటి చెటు నొక్కటి నెక్కి 
ల ల 
లక్ష్మణుండు వేగ రాము డాజి 
లో 
నసగంగాంచె భరతు నుగ్ర సైన్య మచట 
వినుండు రామ గాథ నీను లలర 


వచ్చు చున్న వాండు భరతుండు సేనతో 
మనల జంప నెంచి వనము సొచ్చె 
నంచు నేం దలంతు నగ్రజ! కుటిలుండు 
విను(డు రామ గాథ వీను లలర 


విల్లు నమ్ము లూని వీని వధింప వ 
లయు వధించి యిద్దరాతలమ్ము 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


నేల వలయు నీవు మేలుగ రాఘవ! 
వినుడు రామ గాథ వీను లలర 


అంత నాలకించి శాంత మూను మనుజ! 
తండ్రి కిడిన మాట దల(ప కుండం 
జంపి యనుజు భరతు సైప( గలనె నింద 
వినుండు రామ గాథ వీను లలర 


బంధు మిత్రుల కిల బాధ నసగ నే ధ 
న మలవడును వలదు నాకు నట్టి 
యెట్టి విత్త మేని యెంతును విషముగ 
వినుండు రామ గాథ వీను లలర 


భరత! రాజ్య మిమ్ము భ్రాత లక్ష్మణున క 
ని వచియింప( నేను నెమ్మి నట్లె 


యంచు. బలుకు నూన కించు కేనియు శంక 


వినుండు రామ గాథ నీను లలర 


అన్న యన్న పలుకు లాలకించి పొడమ 
సిగ్గు సుంత నిలిచె. జెంత లక్ష్మ 
ణుండు వేగ తరువు నుండి దిగి యెలమి 
వినుండు రామ గాథ వీను లలర 


సౌమ్యుండు భరతుండు శత్రుఘ్నుని గుహునిం 


బంచి రాము నునికిం గాంచుటకు వ 
సిష్టుని జననులను బేర్పం దాంజనె వేగ 
వినుడు రామ గాథ నీను లలర 


23. 


24. 


25. 


26. 


27. 


చని చని భరతుండు వన మందు. గాంచెను 
బర్జశాల ముందు భ్రాత రాము 

ని సతి సీత ననుజుని ఘను నా సౌమిత్రి 
వినుండు రామ గాథ వీను లలర 


చూచి రాముని వగ చొప్పడ నార్యా! య 
ని పలుక నింక నేరక పరువెత్తి 

యంత. జేర కుండ నవనిం గూల నతండు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత వేగ చేరి యటకు శత్రుఘ్నుండు 
నేడ్చుచును నమస్కరింప రాము 
డెద్దటి నటం గౌంగిలించి కొనియిం దమి 
వినుండు రామ గాథ వీను లలర 


చిక్కిన భరతు. గని స్రుక్కి రాము డడిగె 
వచ్చి తేల వనికి బార్థుండు జన 
కుండు నుండెనె కుశలుం డయి చెప్పుము 
వినుండు రామ గాథ వీను లలర 


కలదె క్షేమముగను గౌసల్య జనని సు 
మిత్ర కుశలయి యులమిని( జరించు 
నెయట మాత కైక యిల్ల వచింపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


ఎల్ల వేళ జనకు( డిక్వాకు గురువుని 
విప్పు విబుధు ధర్మ విదుని గౌర 
వించు చుండును గద పృథ్వీశుండు సెపుమ 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


వినుడు రామ గాథ నీను లలర 


రాము డింకను దగు రాజ నీతు లడరి 
తెలిపి కుశల మడుగ నెలమి తోడ 
భరతుం డగ్రజునకు బదు లొసంగె నిటుల 
వినుండు రామ గాథ వీను లలర 


భ్రాత! రాజ నీతి నా తోడ నయ హీను 

తోడ నేల పలుకుదు వవరజుండు 

రాజ్య మెట్లు వొందు రామ! యగ్రజుం డుండ 
వినుండు రామ గాథ వీను లలర 


నన్ను గూడి యింక నన్న! యయోధ్యకు 
రమ్ము కొనుమ నీవు రాజ్యము నభి 
షిక్తుడ వయి కులముం జెన్నుగం గావుమ 
వినుండు రామ గాథ వీను లలర 


తాత గారి యింట భ్రాత! నే నుండంగ 
వనము నందు నీవు వాస ముండ 
జనకు( డే(గె దివికి జక్రవర్తి కలంత 


వినుండు రామ గాథ వీను లలర 


లమ్ము తర్పణమ్ము లిమ్ము తండ్రికి, బుణ్య 
పురుషునకు నృపతికిం బురుష వృషభ! 
నెవులుతో నిడితిమి నేను శత్రుఘ్నుండు 
వినుండు రామ గాథ వీను లలర 


నీ కొజకు వగచుచు నిన్ను గాంచక మర 


34. 


35. 


36. 


37. 


358. 


39. 


లింప నేరక మతి గంప మంది 
నరయ+ గోరుచు నిను నరిగె దివికి? దండ్రి 
వినుండు రామ గాథ వీను లలర 


పిడుగు పాటు వోలె. బడ(గ నా మాటలు 

చెవుల లోన వంత సెలగ భృశము 

కూలె రాము డవనిం దూలి తెలివి వోవ 

వినుండు రామ గాథ వీను లలర 40. 


బ్రాత లెల్ల రంత సీత తోడుతం జల్లి 

రాతని ముఖము పయి శీత లాంబు 

వులను దెలివి నంది పురుషర్షభుండు లేచె 

వినుండు రామ గాథ వీను లలర 41. 


లక్ష్మణుండు సీత రాముని తోడుత 

దుఃఖ మంది రెదలం దోరముగను 

విపిన మెల్ల నదుర విలపించి రప్పుడు 

వినుండు రామ గాథ వీను లలర 42. 


దుష్ట జాతు( డగు సుతు,డ నైతి జనకుండు 

చనగ దివికి నకట సంస్కరింప 

నోంచ కుంటి నేను వేచు సతం బిది 

వినుండు రామ గాథ వీను లలర 43. 


మదిని నూని దిటవు మందాకినీ నది 

కేగి రాఘవు(డు మహీశునకు నొ 

సంగెం దర్పణములు సక్క నందటి తోడ 

వినుండు రామ గాథ వీను లలర 44. 


పిండములను దెలిక పిండి యింగుదుల న 
నర్చి తండ్రి కొసంగె నర వరుండు 

స్నాన మాచరించి చని రాశ్రమమునకు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత లోన వచ్చి రట కార్తనాదము 
లు విని వేగమ భటులు భరతుండు 
నరసి యుండ నోపు నగ్రజు నంచును 
వినుండు రామ గాథ వీను లలర 


చన వసిష్టుండు మును సతులు కౌసల్యాదు 
లనుసరించి వచ్చి యరసి పిండ 
ముల నెజింగిరి సుతుండు సలిల మొసంగ౫౧ నని 


వినుండు రామ గాథ వీను లలర 


పర్ణశాల గదిసి పన్నుగం గాంచిరి 
రాముని నవనిజను లక్ష్మణు భర 
తాదులు దరి నుండ నవనీశు దారలు 
వినుండు రామ గాథ వీను లలర 


మాతల గని రాగ మన్నన మీటి న 
మస్కరించి రంత మైథిలి రఘు 

రాము డవరజుండు లక్మణుండు వరుస 
వినుండు రామ గాథ వీను లలర 


బ్రహ్మ బుషి వసిస్థు రాము డరసి చర 
ణమ్ము లంటి మ్రొక్కి నెమ్మి నిలిచె 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


నా పురోహితు దరి నాదర మొప్పంగ 
వినుడు రామ గాథ వీను లలర 


భరతు డన్న దరికి వచ్చి నిలువ నేమి 
చెప్ప దొడంగు నంచు నప్పు డెల్ల 

జనులు సూచి రెదల సంభ్రమమ్ము సెలగ 
వినుండు రామ గాథ వీను లలర 


జింక తోలు నూని యింక జడల మౌని 
వోల నున్న యట్టి పురుష వరుండు 
భరతుం డగ్రజుం గని పలికె నొప్పుగ నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


చేసె నాదు తల్లి యాస. జెడ్డ పనిని 

నింతి యొక్కతె వచియింప నడరి 

రాజ్య మంద కరుగు రౌరవమ్మున నుండ 
వినుండు రామ గాథ వీను లలర 


నన్ను గాంచి కరుణ నన్న! నీ వభిపిక్తుం 
డ వయి రాజ్య మేలుమ వడి వచ్చి 

పుర మయోధ్య కింద్రు బోలి ప్రజలం గావ 
వినుండు రామ గాథ వీను లలర 


తాత తండ్రి వరుసం దనయుండు పెద్ద వాః 
డేలం దగును రాజ్య మెన్నం డైన 

వచ్చి నట్టి వీరి యిచ్చ( దీర్ప వలయు 
వినుడు రామ గాథ వీను లలర 


51. 


52. 


53. 


54. 


55. 


పలికె నాలకించి భరతు( గౌంగిలి రాము 
డిట్లు మాత దోష మిందు లేదు 

నీకు నంబ నిట్లు నిందింప నొప్పదు 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి కొప్పు దనకుం దగినట్టు లొనరింప 
రాజ్య మేలు మనియు రాజు నిన్ను 


నడవి నుండు మనియి నవని విభుండు నన్ను 


వినుడు రామ గాథ నీను లలర 


తండ్రి మాటం దప్ప దగదు మన కెపుడు 
దక్కె( బుడమి నీకు నక్కతమున 

నాకుః దక్కె( గాననంపు వాస మనుజ! 
వినుండు రామ గాథ వీను లలర 


కాన నేలు మయ్య! కాకుత్స రాజ్యము 

తండ్రి మాట సలుపః దగుదు వీవు 

వనిని నెలమి యేండ్లు పదునాల్లు నే నుందు 
వినుండు రామ గాథ వీను లలర 


విని విచార మంది యనియు నా భరతుండు 
నీవు రాక యున్న నీదుదరిన 

రణ్య మందు నుందు రమ్ము రాజ్యము నంద 
వినుండు రామ గాథ వీను లలర 


జనకు నెన్న కంచు జాబాలి యను ముని 
వలుక/ా నధర్మ వచనములను 
ధిక్కరించె వాని దిటవుగ రాముండు 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


వినుడు రామ గాథ నీను లలర 


పెద్ద కొడ్కె తగును వీర! పాలింప రా 
జ్యము వసిష్థు( డనంగ నయ్య మాట 
దాయటం గాదు నాకు దర మనె రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


నీ బదులుగ నుందు నే నడవి నన భ 
రతు( డధర్మ మనియె రాఘవుండు 
వత్తు బూర్తి సేసి వనవాసము ననియె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి తపసు లన్న మాటల నల్ల 
మనిరి భరతు తోడం గనను శక్తి 

నేను రాజ్య మేల నిజ మని భరతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


పసిడి పావకోళ్ల బాదమ్ములం దూను 
మని యొసంగ నూన నన్న దిరిగి 

గొని ధర నివి గాచు నని యూనెం దల పైన 
వినుండు రామ గాథ వీను లలర 


నిన్ను గాంచ కున్న నిండ(గం బదునాలు 
గేండు లిచట వార కేను జొత్తు 

నగ్నిలో ననంగ నట్టులె యనె నన్న 
వినుండు రామ గాథ వీను లలర 


కైక కిమ్ము భరత! వీ(క రక్ష యని మా 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


తల కొసంగి నతులు నిలువ ననుమ 
తి గొన లేక రఘుపతి యరిగె లోనికి 
వినుండు రామ గాథ వీను లలర 


స్యందనమ్ము నెక్కి శత్రుఘ్ను తోడుత 

భరతు( డే(౧ శిరము పయి వహించి 

రామ పాదుకలు భరద్వాజుం గాంచెను 

వినుండు రామ గాథ వీను లలర 68. 


భరతుండు వసియించెం. బురము నందిగ్రామ 

మం దయోధ్య నుండ నార్తి నలవి 

గాక యుంచి పాదుకలను బీఠమ్మున 

వినుండు రామ గాథ వీను లలర 69. 


నార చీర లూని మూరిన జడ లూని 
రాజ్య మరయు చుండి రాచ పనుల 
నెల్ల బావకోళ్ల కెలమిం దెలుపుచుండె 


వినుండు రామ గాథ వీను లలర 70. 


అచట నుండి రాము డరిగి యత్రి మునీంద్రు 

సతి యగు ననసూయ సహిత మరయ 

గ సతి ధర్మములను గటిపె సీతకు దేవి 

వినుండు రామ గాథ వీను లలర 71. 


సంతసించి నగల సీత కొసంగ నన 

సూయ సీత యూని చూపె. బతికి. 

దరలిరి ముని నుడువ దండకా వని కంత 

వినుండు రామ గాథ వీను లలర 72. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున నయోధ్యా కాండ మందు 
మూడవ భాగము. 
అయోధ్యా కాండము సమాప్తము. 


శ్రీ బాల రామాయణము 


అరణ్య కాండము 


మొదటి భాగము 


పీతా రామ లక్ష్మణులు దండకా వనము సేరి మును లాతిథ్య మొసంగ రాత్రి గడపి 
తిరిగి పయనించి దారిలో విరాధుండు సీతను బాధింప వానిని వధించి యింద్రునితో 
నున్న మహర్షి శరభంగుని నాశ్రమమున దర్శించి యాతని వచనముల సుతీక్ట 
మహర్షి నర్చించి యాతని పంపున నగస్త్య మునిని దర్శింప నాయుధములను 
రామున కొసంగి పంచవటికి దారి తెలుప వారు బంచవటి సేరి వసించుట . 


ఆ.వె. తొడంి రింక నంత దోరంపు భక్తిం గు 
మారులు కుశ లవులు మాన్యవరుని 
రాముని చరితమ్ము రమ్యమ్ము నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 1. 


శిఘ్రముగ జని చని చేరిరి మువ్వురు 
దండకా వనమున దాపసుల కు 2, 


టీరముల ముదమ్ము మూర సుందరముల 
వినుడు రామ గాథ వీను లలర 


చేరం గాంచి మునులు సీతతో రామ ల 
క్మణుల ముదము తోడ స్వాగతించి 
యర్ష్య పాద్యము లిడి యాతిథ్య మొసగిరి 
వినుండు రామ గాథ వీను లలర 


రాజు వీవ మాకు రామ! పద్మ దళాక్ష! 
వనము నందు నున్న, బట్టణమ్ము 

ల 
నందు నున్న గావ నందట మమ్ముల 
వినుండు రామ గాథ వీను లలర 


అడవి లోనికి జని రనుమతి గైకొని 
కాంచె రాము డంత. గాననమున 

నొక్క భయము గొ ల్పు రక్కసుని విరాధు 
వినుండు రామ గాథ వీను లలర 


రక్కసుండు గాంచి రమణి సీతను దార 
గా గ్రహింప నెంచి కదల బట్టి 
రాఘవులు నటబకిరి రక్కసు కరములు 
వినుండు రామ గాథ వీను లలర 


చావం డితః డెట్టి శస్త్రముల నని యె 

టింగి పూడ్చినం జెలంగి శాప 

ముక్తు(డై చనె( దన భువనమ్మున కతండు 
వినుండు రామ గాథ వీను లలర 


పిమ్మటః జని రంత వేగముగ శరభం 

గ ముని నిలయమునకు నమర విభుని 
ముని సరసను నుండ గనె రాముం డప్పుడు 
వినుండు రామ గాథ వీను లలర 


కాంతు రాముని సుర కార్యము నొనరింప 
నత(డని ముని తోడ ననుచు మరల 
నింద్రుం. డంత నచటి కెలమి రాముడు సేరె 
వినుండు రామ గాథ వీను లలర 


కని ముని శరభంగు వినయమ్ముతో మ్రొక్క 
భార్య ననుజుం గూడి పన్నుగ రఘు 

రాము డాసనమ్ముల నొసంగి సంయమి 
వినుండు రామ గాథ వీను లలర 


పలికె రాము నరసి పాకశాసనుం డరు 
దెంచె నను గొని చన నెంచి దివికి 
నిన్ను గాంచి యిచట నే జనెదు దివికి 
వినుండు రామ గాథ వీను లలర 


కోరు మిత్తు నీకు నో రామ! పుణ్యలో 

కముల నా తపో బలమున ననంగ 

రాము డిట్లనె స్వ బలమున( బొంద దలంతు 
వినుండు రామ గాథ వీను లలర 


వని వసింప మాకు ననువైన చోటు చూ 
పుం డని వేయ ననియె ముని వరుండు సు 
తీక్టుం డనెడు మునిం గదియ మేలొసంగు నంచు 


వినుడు రామ గాథ నీను లలర 


అట్లని శరభంగుం డగ్ని వేర్చి స్వయము 
దూ(36( దనువు కాల దూర్ణ మంత 
యౌవనమ్ము నంది యరిగె బ్రహ్మ దరికి 
వినుండు రామ గాథ వీను లలర 


వాలఖిల్యులు ముని వరులు వానప్రస్టు 
లాకుల( దినువారు నప్పు నాను 

వారు నితర జనులు వంత రామునిం జేరి 
వినుండు రామ గాథ వీను లలర 


తమ్ము రక్కసు లిటం దద్ద బాధించు చుం 

డి రని పలికి కావుమ రఘు రామ 

యంచు వేండ రాము డభయమ్ము దయ నిచ్చె 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి యాజ్ఞ వనికి, దరలితి రక్కసు 
లొసంగు వెతల నెల్ల నుచిత రీతి 

దొలంగం జేయ నదను దొరకె నాకు ననియె 
వినుండు రామ గాథ వీను లలర 


తమ్ము. డింక సీత తన వెంట జరియింప 
మునుల తోడం గూడి మనుజ వరుండు 
రాము డే/౧ ముని నరయ నా సుతీక్టుని 
వినుండు రామ గాథ వీను లలర 


చని కని రఘు వరుండు సంయమీంద్రు సుతీక్లు 


నాశ్రమమ్ము నందు నంజలించి 
మ్రైక్కె( బేరు దెలిపి ముని వర్యున కెలమి 
వినుండు రామ గాథ వీను లలర 


స్వాగత మని పలికి స్వయమా మునీంద్రుడు 

కౌగిలించి కొనియెం గరము ప్రీతి 

నందటుకు నొసంగె నాతిథ్య మింపుగ 

వినుండు రామ గాథ వీను లలర 20. 


రాత్రి యట వసించి రాము డనుమతింప 

ముని యుదయము గాంగ మునుల తోడ, 

దరలె నుదిత గతిని దండకా వనిం జేర 

వినుండు రామ గాథ వీను లలర 21. 


ఆయుధముల నూన నర్హమె రాజ్యము 

వీడ నాథ! హింస వీడు మన ధ 

రణిజ కీళ్ల నుడివి రాము డనియె నిట్లు 

వినుండు రామ గాథ వీను లలర 22. 


శరణు సొచ్చి నట్టి జనులం గాచుట క్షత్రి 

యులకు ధర్మ మనియె నుర్వి లోన 

దాని మించి నట్టి ధర్మము లేదనె 

వినుండు రామ గాథ వీను లలర 23. 


రక్షణమ్ము నిమ్ము రామ యసురు లిచ్చు 

వెతల నుండి మాకు గతివినీవ 

నం బ్రతిన నొనరింప నాకు దగును నిల్ప 

వినుండు రామ గాథ వీను లలర 24. 


తప్పుగా దలంపం దనర నాపయి. బ్రేమ 
పలికి తిట్లు నీవు పన్నుగ ననం 
దరల( జాగిరి వెస దండకాటవి కంత 


వినుడు రామ గాథ వీను లలర 


అంద మైన గిరుల నరవిందము లడరు 
సరసులను నదులను జంతు రాసు 

ల విహగములం గాంచుచు వెడలి రింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


మాండకర్ణి తాపసుండు తటాక మం 
దు సృజియించి నటి దొడ యింటి 

ల “నే 
నుండి వచ్చు ధ్వనుల నుత్సహించి వినిరి 
వినుడు రామ గాథ వీను లలర 


ఏవు రప్సరసలతో వాద్య రుతుల సం 

గీత మడర నేరికి, గనంబడని 

యింట మురియు చుండు నంట మునివరుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించుచు( జని యరసిరి వారంత 
నాశ్రమముల పంక్తి నాజు చుండి 
నార చీర లుండ౦ దీరుగ నచ్చట 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి రాఘవుండు సీతను లక్ష్మణుః 
గూడి యర్చ లొసంగి వేడగను ము 


25. 


26. 


27. 


258. 


29. 


30. 


ని వరు లెల్లం బ్రీతి నివసించె నచ్చట 
వినుండు రామ గాథ వీను లలర 


పది నెలలు వసింప( బన్నుగ నొక చోట 
నొక్క యేడు నిలువ నొండు చోట 

నిట్టు లుండం గడచె నింపుగ బదియేండ్లు 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసమున నిట్లు సనుచుండ నొక నాండు 
ముని సుతిక్షుం గాంచం జనిరి తిరిగి 
మువ్వు రచ్చట దినములు కొన్ని గడపిరి 
వినుండు రామ గాథ వీను లలర 


ముని యగస్త్యు నతని యనుజుని వీక్షింప 
నేంగిరి ముని దారి నింపుగం దెలు 
ప మును గాంచి రేగి పరమర్షి తమ్ముని 


వినుండు రామ గాథ వీను లలర 


అర్బ లిడి యగస్త్యు ననుజు నాతిథ్యము 


నంది యనుమతింప నత డగస్త్య 
మునిని. గనం దోడంగిరి సన నరణ్యమ్మున 


విను(డు రామ గాథ వీను లలర 


ఎల్ల ద్విజుల కీయ నిల్వల వాతాపు 

లను నసురులు బాధ యయ్యగస్త్య 

ముని వధించె వారి మును తపో మహిమచే 
వినుండు రామ గాథ వీను లలర 


31. 


32. 


33. 


34. 


35. 


మేలు కలుగు మనకు మేటి మునిని గాంచ 
లక్ష్మణ! నిలువ(గం దలంతు నిచట 

విను మనము మిగిలిన వనవాసము గడప 
వినుండు రామ గాథ వీను లలర 


శిష్యుండు వచియింప సీతతో రామ ల 
క్షణుల రాక ప్రీతి సంయ మీంద్రుం 
డాత్మ సంతసించి యంత రానిమ్మనె 
వినుండు రామ గాథ వీను లలర 


అనుజు దారం గూడి యడుగిడె రాముం డా 
శ్రమము నందు. గాంచె బ్రహ్మ వహ్ని 
విష్ణు వాస వాది వివిధసురుల చోట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


మేలు రాము. డిటకు( జాల కాలమునకు 
వచ్చె వేచు చుంటి వాని కొజికు 

నంచు నా మహర్షి గాంచంగ నెదురే(గె 
వినుండు రామ గాథ వీను లలర 


చేర వచ్చు చుండ శిష్యు లనుసరింప 
ముని వరుండు గాంచి యనుజు తోడ 


ననె యగస్త, మునియ యతః డగు నని యన్న 


శీ 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టు లని మహాత్ము( డమ్ముని పుణ్య చ 
రణము లంటి కదిసి రాఘవుండు 
మ్రుక్కె లక్షణుండు భూజయు మ్రక్కిరి 


36. 


37. 


358. 


39. 


40. 


41. 


వినుడు రామ గాథ నీను లలర 


స్వాగతించి వారి సంయమీంద్రుం డొసంగె 
నర్జ్య పాద్యములను నడిగి కుశల 
మాసనమ్ము లొస(గి యాసీను లగుం డనె 
వినుండు రామ గాథ వీను లలర 


అగ్ని వేల్చి నేయి యర్చించి యతిధుల 
నన్న మొసగె నంత నర్హ రీతి 

వనపు టాశ్రమంపు బరమ ధర్మము నెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎల్ల లోకములకు నీవు రాజువు రామ! 
పూజనీయు,డ విల ముఖ్యు(డవు మ 
హా రథుల నతిథివి యరుదెంచితి విటకు 
వినుండు రామ గాథ వీను లలర 


ధర్మచారి వీవు ధనువు కనక రత్న 
భూషితం బిది శరము లివి రిత్త 

కావు వేయ నెపుడు గాకుత్న! కొను మయ్య 
వినుండు రామ గాథ వీను అలక 


అమ్ముల పొది గొనుమ యక్షయము లగును 
శరము లిందు సతము చక్క నైన 

దిది నరవర! కత్తి యిచ్చెద నొజ తోడ 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యిట్లు మౌని వరు డాయుధము లన్ని 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


యొసంగెః బ్రీతి నింక నుచిత వాక్కు 
లిట్టు లనియి నా నరేంద్రుని వీక్షించి 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించితి మది( జక్క నన్నరయంగ 
రామ! లక్ష్మణుండ! రమణి సీత 

తోడ సీత సేసె దుష్కరంపు( బనిని 
వినుండు రామ గాథ వీను లలర 


సుఖము లందు నుంద్రు చొప్పడంగ వెతలు 
విడుతురే పతుల నువిదలు రామ! 

యట్టి దోష మెద్ది యరయ మవనిజలో 
వినుండు రామ గాథ వీను లలర 


కోరి నట్టి వెల్ల, గోమలి కొసంగుమ 
సతము రామ! రక్తి బతినిం గొలువ 
వచ్చె ననుగమించి భామ నిన్ను వనికి 
వినుండు రామ గాథ వీను లలర 


ధన్యు,డను మునీంద్ర! తద్ద నే ననె నాల 
కించి యా పలుకుల నుంచి నుదట 
జేతులను మొగిడ్చి ప్రీతి. బలికె నింక 
వినుండు రామ గాథ వీను లలర 


ఆనతిండు వనము నందెచ్చట వసింప 
మాకు సుఖము కలుగు మౌని వర్య! 
జలము విరివిగం గల చక్కని చోటును 
వినుండు రామ గాథ వీను లలర 


48. 


49. 


50. 


51. 


52. 


అన విని యొకయింత నాత్మ దలంచి యయ్య 
గస్త్య మునివరుండు కరుణ తోడ 
బలికె నిట్లు శ్రేష్ట వచనమ్ములను బ్రీతి 


విను(డు రామ గాథ వీను లలర 


ఫలము లింక మూలము లుదకమ్ము లడరు 
పంచవటి యనంగ మంచి చోటు 

రెండు యోజనముల నుండు నిటకు రామ! 
విను(డు రామ గాథ వీను లలర 


సంచరించు చుండు. జక్కని మృగములు 
పర్లశాల కటి వాస ముండు 

ణి ల 
మనుజు. గూడి చలుపు జనకాజ్ఞ నింపుగ 
వినుడు రామ గాథ నీను లలర 


జనకు( డన్న కాలమున నధిక మిచట( 
గడచె నింక బూర్తి కాగ బ్రతిన 

రాజ్య మంది సుఖము రామ! పడయు దీవు 
వినుండు రామ గాథ వీను లలర 


నే, దపంపు మహిమ నీదు వృత్తాంత మె 
అుంగు వా(డ నా కనుంగు సమి(డు 
దశరథుడు నిను గని ధన్యు డయ్యె నతండు 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసమున నుండు జానకి యచ్చట 
రక్షణం బొసంగుచు రామ! మునుల 


53. 


54. 


55. 


56. 


57. 


5రి. 


కట వసింపు మంచు నా దారినిం దెలిపె 


వినుడు రామ గాథ వీను లలర 


పలుకు లాలకించి వందనమ్ము లొసంగి 
ముని కనుమతి( గొని యవనిజ తోడ 
ననుజు తోడ రాము, డరిగె- బంచవటికి 
వినుండు రామ గాథ వీను లలర 


ఏంగు చుండ. గాంచి రింపుగ నొక పక్షి 
మజ్జిచెట్టు పైన మనుజ వరులు 

గ్రద్ద నడరు చుండ. బెద్ద దయిన మేను 
వినుండు రామ గాథ వీను లలర 


అడుగ నెవర వంచు నన్నదమ్ములు వల్కె 
నతండు ప్రీతి నిట్టు లార్యులార! 

మీ జనకున కేను మేటి సఖుండను 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రికి సఖు డంచు. దా నెటింగి రఘు రా 
ముండు గొలిచి భక్తి నండజమ్ము 

నడిగె వాని వంశ మంత దెలుప మంచు 
వినుండు రామ గాథ వీను లలర 


కశ్యపునకు వినత కాంత దక్షుని సుత 
యరుణుండు గరుడుండు నామె సుతులు 
పెద్ద వాని సుతుండ6 బేరు జటాయువు 
వినుండు రామ గాథ వీను లలర 


59. 


60. 


61. 


62. 


63. 


నాకు నగ్రజుండు నరవర! సంపాతి 
దుర్గమమ్ము వనము తోరముగను 
రామ మీరు వెడల రక్షింతు సీతను 
వినుండు రామ గాథ వీను లలర 


సమ్మతింప మీరు నెమ్మి నుందు నిచట 
ననగ రాముడు విని యా జటాయు 
వుం దగం గౌగిలించి సదయ ననుమతించె 
వినుండు రామ గాథ వీను లలర 


పంచవటికి నంత. బయనమై చేరిరి 

భయ మొస6గు మృగములు పరగు వనము 
పూల చెట్ల చోటు పొడగని రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


చక్కనైన చోటు చదునుగ నున్నది 
సరసు దూరమున, దనరె సుమముల( 
గొంత దూర మందు గోదావరి వెలసె 
వినుండు రామ గాథ వీను లలర 


పక్షిరాజు తోడ వసియింత మిక్కడ 
పర్లశాల( గట్లు భ్రాత యనంగ 
ణం ల 
రాము డడరి కట లక్ష్మణుం డచ్చట 
ల 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి రాము డంతం గీర్తించె ల 
క్కణుని రమ్య పర్ణశాల, గాంచి 


చక్కంగ వసియింప( జాగి రెల్ల రచట 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


వినుడు రామ గాథ నీను లలర 


చని శరదృతు వంత గనిపించె హేమంత 

బుతువు వనము లోన నింపు గొలుప 

నదికి మువ్వు రొక్క నాం డే4గు చుండంగ 

వినుండు రామ గాథ వీను లలర 70. 


మంచి భర్త యింక మంచి కొడుకు గల 

కైక యుట్టు లయ్యి, గరిన యంచు 

దూట లక్ష్మణుండు దోషమ్ములు వచించి 

వినుండు రామ గాథ వీను లలర 71. 


నీకు తల్లి నిట్లు నిందింపం దగదయ్య 

నెన్నండైన నంచు నింపుగా న 

నుజుని నూజడించెను రఘురాము( డపుడు 

వినుండు రామ గాథ వీను లలర 72. 


తర్పణము లొసంగిరి తండ్రికి బితరుల 

కెల్ల స్నాన మాడి యెల్ల రంత 

మరలి చేరి రాశ్రమమ్ము సుఖమ్ముగ 

వినుండు రామ గాథ వీను లలర 73. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున నరణ్య కాండ మందు మొదటి 
భాగము. 


అరణ్య కాండము 


రండవ భాగము 


రావణుని సోదరి శూర్పణఖను శిక్షించుట, దండకా వనములో రాముండు ఖరాదుల 
రక్కసులను జంపుట, రావణుడు మారీచుని సాయమున సీత నపహరించుట, 
జటాయువు మరణము, 


పర్ణశాల లోన భార్యతో రాముండు 
ముచ్చటించు చుండ నిచ్చ తోడ 
విచ్చలవిడి తిరుగ వచ్చె నొక్క పొలంతి 
వినుండు రామ గాథ వీను లలర 


సింగపు టురపు రుచిరాంగు గజ గమనుః 
బద్మనేత్రు దీప్త వదను గాంచి 

నరవరేణ్యు శూర్పణఖ వెస మోహించె 
వినుండు రామ గాథ వీను లలర 


రాము గదిసి యడిగి రాఘవు లని నేరి 
యనుజ నేను రావణాసురునకు 
శూర్పణఖను నన్ను నర్పింతు నీ కన 
వినుండు రామ గాథ వీను లలర 


దార గలదు నాకు( దమ్ముని కడ కేగు 
మనగ రాముడు దగ దన నతండు 
సీత మ్రింగ దూంక నాతి శూర్పణఖయె 
వినుండు రామ గాథ వీను లలర 


రాము నాజ్ఞ దూకి లక్ష్మణుం డా నాతి 
ముక్కు చెవుల గోసె గ్రక్కున దెగ 
నాతి యేడ్చుచును జనస్థానమున కేంగె 


వినుడు రామ గాథ నీను లలర 


అచటి కే(గి కాంచి యన్న ఖరుని రక్క 
సులకు టేని నుడువం గలంత నతండు 
పంపె నసుర వరుల బదునలువురం బోర 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని వధియింప రక్కసు లదిరించి 
రాముని బదు నాల్లు భీమ శూల 

ములు విసరినం ద్రుంచె ముల్కుల రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


రవికి నాటి యగు శరమ్ములు పదునాల్లు 
రాము దడేయంగాం బురందరుండు 
వజ్ర మేసి నట్లు వారెల్ల మడిసిరి 


వినుడు రామ గాథ వీను లలర 


చుప్పనాక యేడ్చుచు వచింప ఖరు6 డంత 
నలి వచ్చెను బదునాలు వేల 

౧ ౧ 
సేన గూడి తనదు సేనాపతులు రాంగ 


వినుండు రామ గాథ వీను లలర 


రాము డొక్కరుండు రణము నొనర్పంగః 
గూలిరి పదునాల్లు వేల భటులు 
దూషణాసురుండు త్రుంగె సేనాపతి 
వినుండు రామ గాథ వీను లలర 


సేన కన్య పతి త్రిశిరుం డాజి లో రాము 


ని నెదిరించి కూలె నేల పైన 
ఖరుండు పోరి పోరి కయ్య మందు నశించె 
వినుండు రామ గాథ నీను లలర 


సురలు మునులు నలరి స్తుతియించి రింపుగ 
రఘువరేణ్యు సీత లక్ష్మణుండు 

వెలికి వెడలి కరము ప్రీతి వహించిరి 

వినుండు రామ గాథ వీను లలర 


అరిగి లంక కంత నసురు( దకంపనుం 

డెటుక పటిచె విషయ మెల్ల రావ 

ణునకు శూర్పణఖయు+ జని గోడు నెజింగించె 
వినుండు రామ గాథ వీను లలర 


రావణునకు. దెలిపి రామ లక్కణుల ప 
రాక్రమమ్ము మణీయు రమణి సీత 

యంద మాలిగ గొను మని చెల్లి పురికొల్పె 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని పయి? గినుక రమణి సీత పయి మో 
హమ్ము రేగ నా దశాననుండు 

సేరం గడలి దాటి మారీచు నిలయమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి రావణుండు మారీచు నతు లంది 
తెలిపి ఖరుని లయము దెల్లముగను 
పీత నపహరింపం జిఖు సాయ మర్జింప 


విను(డు రామ గాథ నీను లలర 


ఆతం డట్లన విని భితిల్లి మారీచు( 

డా రఘువరుల ఘన పౌరుషమ్ము 
బలము జానకి గుణములను దెలిపి యంత 
వినుండు రామ గాథ వీను లలర 


వలదు రాక్షసేంద్ర! పాటిల్లు చేటు నీ 
కు నశియించు నీదు కులము తరము 
గాదు మారొ నంగ గాకుత్సు నాజిని 
వినుండు రామ గాథ వీను లలర 


అనుచు నెంత వేండిన నతండు రావణు, 
డింత యేని వినక పంత మూని 
సాయ మీయ కున్న. జంఫుదు నిన్ననె 
వినుండు రామ గాథ వీను లలర 


పడతి సీత యెదుట బంగరు లేడివై 

లోభ మొసంగుమా పలుకు సతి పతి 

ని గొని తెమ్మని యతనికిం జిక్క కేగుమ 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టులం గొని పోయి హా సీత! హా లక్ష్మ 
ణ! యని దూర మే(గిన నజవు మట 
నార్తి నంది సీత యనుపు లక్ష్మణుం గావ 
వినుండు రామ గాథ వీను లలర 


వా రిరువురు నట్లు పంచ లేకున్న నే 
నపహరింతు సీత నంత జేయు 


20. 


21. 


22. 


మట్టు లంచు. బలుక నా దశకంఠుండు 


వినుడు రామ గాథ వీను లలర 


వీని చేతి చావు నే నొల్ల మేలు రా 
ఘవుని వలని చావు కరము నాకు 
నంచుం దలచి సమ్మతించె మారీచుండు 
వినుండు రామ గాథ వీను లలర 


పసిడి రంగు మేను పయి వెండి చుక్క లు 


న్నట్టి లేడి వేష ముట్టిపడంగ 
జానకి దెస దిరుగం జాగె మారీచుండు 


వినుండు రామ గాథ వీను లలర 


జింక యందమునకుం జిత్త మలర విస్మ 
యమ్ము నంది యుంచ నాశ్రమమున( 
బట్టి తెండని తన బతినిః గోరెను సీత 
వినుండు రామ గాథ వీను లలర 


లకణుండు వలుక రాక్షస మాయ కా 
నోపు నంచు రాముడా(ప నేల 
భీతి నసురు డైన వీని, జంపుదు నని 
వినుండు రామ గాథ వీను లలర 


ఏంగి తెత్తు నుండి యిచ్చట నీవు భ 
ద్రముగం గావు మయ్య లక్ష్మణ! జన 
కాత్మజ నని రాము. డరిగె జింకను బట్ట 
వినుండు రామ గాథ వీను లలర 


23. 


24. 


25. 


26. 


27. 


దొరకు నట్టు లుండి దొరక కుండ నిలిచి 
దూర మైనం గదియ దూకు చుండి 
విరివి రాము నట్లు వేధింప/గా జింక 
వినుండు రామ గాథ వీను లలర 


ఎజి యసుర మాయ యిది యంచు రాఘవుం 
డుగ్ర బాణ మేసె నుగ్రుండయి క 

రమ్ము తాకి నంత రామ బాణము జింక 
వినుండు రామ గాథ వీను లలర 


అసువు లెల్ల విడిచె హా సీత! హా లక్ష్మ 
ణ! యని యనుకరించి నరవరేణ్యు 
స్వరము సీత పంపు భ్రాత నని తలంచి 
వినుండు రామ గాథ వీను లలర 


భర్త కంఠపు ధ్వని నార్త నాదము నాల 

కించి సీత యనియె మించిన వగ 

లక్ష్మణ! చను మరయ రాము. డాపద నుండె 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న పలుకులు విని యసుర మాయగ నేరి 
కదల కున్న నతండు గాంచి సీత 

యలుక౦ బలికె( గోరు దన్న చా వీ వని 
విను(డు రామ గాథ వీను లలర 


మునిగి తీవు కామమున నా కొటి కయి వి 
రోధి వన్న కీవు బాధ( బలుక 
సీత నూబిడింప( జెప్పె నన్న మహిమ 


258. 


29;, 


30. 


31. 


32. 


33. 


వినుడు రామ గాథ నీను లలర 


అరయము నర కిన్న రాసుర గంధర్వ 
దైత్య సుర పిశాచ దనుజు లందు 
రాముని నెదిరించి బ్రతుకు వారిని నెందు 
వినుండు రామ గాథ వీను లలర 


మాయ యీ స్వరమ్ము మదిని వీడుమ శంక 


రాముండేమి వగచు టేమి యిట్లు 
కావ నిన్ను నుంచెః గానం బో జాలను 
వినుండు రామ గాథ నీను లలర 


ఎన్ని భంగు లిట్లు మిన్నగ నూజిడిం 
చినను లక్ష్మణుం డవనిజ వంత 
శంక సెలంగ మదిని జాల నిందించిన 
వినుండు రామ గాథ వీను లలర 


సైపం జాల కంత సౌమిత్రి శాంతింపు 

రక్ష నీకు నీ యరణ్య దేవ 

త లొసంగం గల రని కదలె నన్న చెంతకు 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు సన6గ రావణుం డదను వీ 
కించి దాగి యుండి సీత చెంత 
కరుగు దెంచె నవనిసురుని వేషమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


సీతం గాంచి పలికె నాతి! యెవ్వత వింత 


34. 


35. 


36. 


37. 


358. 


39. 


యంద ముండ నేల యడవి నుంటి 
వీవు చారు వదన! యిది యసురుల చోటు 
వినుండు రామ గాథ వీను లలర 


ఎన్న6గ సుకుమారి వీవ యర్హవు మంచి 
భోజనములు వసనములు గ్రహింప 
మంచి పతిని నే వచించు చుంటి నిజము 
వినుండు రామ గాథ వీను లలర 


ఈవు కీర్తివొ మణి హ్రీవియొ లక్ష్మివొ 
యప్సరసవొ భూతి వగుదొ లేక 
స్వేచ్చగం దిరుగాడు వెలంది రతివొ చెప్పు 
వినుండు రామ గాథ వీను లలర 


పొగుడు చిట్లు పలుక భూసురుం డని సీత 
యర్హ్యపాద్యము లిడి యాసన మిది 
గనుండు మీ కొటికయి వన భోజనం బిది 
వినుండు రామ గాథ వీను లలర 


విప్పు డతిధథి యితడు వెజచి బదు లొసంగ 
కున్నచో శపించు నన్ను నంచు 

నుత్తర మిటు లొస(గె యుక్త రీతిని సీత 
వినుండు రామ గాథ వీను లలర 


జనక సుతను నేను సంయమీంద్ర! రఘు రా 
మునకు సతిని భోగములను ననుభ 
వించితి మనుజార్హ సంచయముల నెల్ల 
వినుడు రామ గాథ వీను లలర 


40. 


41. 


42. 


43. 


44. 


జనకు నాజ్ఞ వచ్చి వనమున వసియింప 
భ్రాత లక్ష్మణుండు భార్య నేను 

ననుసరింప నిలువు మార్య యొక్క క్షణము 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డే(గుదెంచు బ్రాహ్మణోత్తమ! వన్య 
ములను గొని యచిరము మునివరేణ్య! 
తెలుపుండు దయతో స్వకుల గోత్రముల నార్య! 
వినుండు రామ గాథ వీను లలర 


అవనిజ వచనముల నాలకించి మది యా 
త్రం బది సెలరే/గ రావణుండు 

వలికె నిట్లు ఘోర వచనమ్ము లామెతో 
వినుండు రామ గాథ వీను లలర 


జగము లేరి వలన సంత్రాస మందున 
యట్టి యవ్వరాసు రాధి పతిని 

నేను రావణుండ నీరజ లోచనా! 
వినుండు రామ గాథ వీను లలర 


పట్టు బట్ట లూని పసిడి రంగున మే న 
డరెడు నిన్ను గనినం దరుణి! నాదు 

దార లందు మనము నేర నుంచ నిజము 
వినుండు రామ గాథ వీను లలర 


చంచలాక్షు లుండ నంచితముగ భార్య 
లెందటజొ విను మగుదు వీవు దేవి 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


వి నలినాక్షి! రాణివి యయి యేలుమ నన్ను 
వినుడు రామ గాథ వీను లలర 


ఐదు వేల మంది యతివలు నిన్ను సే 
వించు చుండ లంక నంచితంపు( 
బురమున విహరింపు ధరణిజ! నను గూడి 
వినుండు రామ గాథ వీను లలర 


విని యసురు పలుకులు కినుక మీటి వచించె 
సీత యింద్రు భంగి సెలశగు పతిని 

రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను 
వినుండు రామ గాథ వీను లలర 


సకల గుణము లున్న చారుశీలుని దీర్హ 
బాహుం బురుష సింహు. బరమ ధన్వి 
రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను 
వినుండు రామ గాథ వీను లలర 


నిత్య సత్య సంధు నిత్య ధర్మ చరితు 
నర్గవమ్ము పగిది నచలుం డైన 

రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను 
వినుండు రామ గాథ వీను లలర 


నక్క వంటి వాండ వక్కట సింహమ్ము 

పైన నాశపడుదు భాస్కరప్ర 

భల వెలుంగు నన్ను నిల ముట శక్యమే 
రు 

వినుండు రామ గాథ వీను లలర 


51. 


52. 


53. 


54. 


55. 


నక్కకును బలమయిన మృగరాజున కున్న 
యంతరమ్ము కలదు చింత సేయ 

నీకు రామునకును నీ వెటుంగక యుంటె 
వినుండు రామ గాథ వీను లలర 


విని యలిగి కరమ్ము తన నిజ రూపము 
సూపి రావణుండు సుదతి సీత 
జుటు పటి కేలం బటి చనం దొడంగె 

ల ల టు 


వినుండు రామ గాథ నీను లలర 


చేయ లేక యెద్ది సీత కుయ్యిడి రామ 
రామ యంచు నజచె రావణుం గని 
భయమునం బరువిడిరి వనదేవతలు నెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


రామ! కాంచ వేల లక్ష్మణ! కన వేల 
నగము లింక( దరులు మృగము లాం! 
మీరయినం దెలుపరె నా రామునకు నంచు 
విను(డు రామ గాథ వీను లలర 


పక్షిరాజ! రామభద్రున కీ వైన 

దెలుపు మంచు సీత కలంత తోడ 
నజిచు చుండ నిద్ర నా జటాయువు వీడి 
వినుండు రామ గాథ వీను లలర 


చుట్టును బరికించి చూచి సీతను నింక 
రాక్షసేంద్రు6 డైన రావణుని వ 
చించె బరుని దారం గొంచు. బోం దగ దంచు 


56. 


57. 


5రి. 


59. 


60. 


61. 


వినుడు రామ గాథ నీను లలర 


ఆగు మిచట వీడు మసురేంద్ర! పర దార 
లం గొను నీచ బుద్ది రక్ష నీయ 

వలను వారి కెల్ల. బాలకులు సతమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


రామ సతిని.దాంక రా దీవు రావణ! 

ఖరుని మృతికి నెంచం గారణమ్ము 

శూర్పణఖయ యగును జుమ్ము రాముడు కాదు 
వినుండు రామ గాథ వీను లలర 


విని జటాయువుని వచనములు కోపించి 
రావణుండు పక్షి రాజు దాం 

ఘోర సమర మయ్యె వీరు లిద్దబి కంత 
వినుండు రామ గాథ వీను లలర 


వృద్ధుం డైన పక్షి వీరుని జక్కలం 

గత్తి తోడం గోసి కరుణ వీడి 
రావణుండు సాగె రామ భార్యను గొని 
వినుండు రామ గాథ వీను లలర 


కూల అక్కలు దెగ నేల జటాయువు 

జానకి విలపించె( జాల రామ 

లక్ష్మణుల బిలుచుచు లలన యేడ్వం దొడంగె 
వినుండు రామ గాథ వీను లలర 


అరుగ మింటి కెగిరి యసురుండు సీత నిం 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


దించుచు నతని గతిం గాంచె కొండ 
పైన నేవురుండ వానర వర్యులు 
వినుండు రామ గాథ వీను లలర 


కొన్ని నగల నంత జెన్నుగ మూట క 

ట్టి విసరె( గన నా కపి వరులు తెలు 

పం గలరు పతి కంచు నెగడ నాస మదిని 

వినుండు రామ గాథ వీను లలర 68. 


వేగ వేగ మురిసి యేంగి లంకకు రావ 

ణుండు సీత నుంచి యండ నసుర 

కాంతల నునిచెం దగం గావ సౌధమ్మున 

వినుండు రామ గాథ వీను లలర 69. 


బట్ట లింక నగలు పసిడి కోరిన వెల్ల 

నిండు సీత కెవ్వ రేని యప్రి 

యమ్ము సేయ కుండు డంచు నానతి నిచ్చె 

వినుండు రామ గాథ వీను లలర 70. 


అసురుల నెనమండ్ర నరసి జనస్థాన 

మునకు నేగి నిలిచి వనిని రాము 

ని పనులను దెలుపుం డనియె దశకంఠుండు 

వినుండు రామ గాథ వీను లలర 71. 


ఆస సూపె జనకాత్మజ కసురుండు 

భోగములను జూపి మోద మంది 

యనుభవింపు మంచు నత్యధికమ్ముగ 

వినుండు రామ గాథ వీను లలర 72. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రి బాల రామాయణమున నరణ్య కాండ మందు రెండవ 


ఆ.వె. 


గడ్డిపోచ నంత నడ్డముగా నుంచి 
తా దిరస్కరించె దద నింద 
ny] 
లిడుచు సీత రాక్షసేంద్రు గిరల నెల్ల 
విను(డు రామ గాథ వీను లలర 73. 


భాగము. 


అరణ్య కాండము 


మూడవ భాగము 


రాముడు మారీచుని వధించి తిరిగి వచ్చుచుండ నెదురు వచ్చు లక్ష్మణు నరసి సీతను విడిచి వచ్చి నందులకు 
నిందించి శంకతో నాశ్రమమునకు వచ్చి సీతను గాంచక ఘోరముగా విలపించు చుండ లక్ష్మణు డూజిడించి సీతను 
వెదకెద మనగ రామ లక్ష్మణులు సీతను వెదకుచు వెడలి జటాయువును గలసి యంత్యక్రియ లొనరించి తరలి తమ్ము 
బంధింప గబంధుని చేతులు నటికి వాని వచనముల శబరిని దర్శించి, సుగ్రీవుని? గాంచ బుష్యమూకమును జేరుట. 


మాయ సేసి నట్టి మారీచు వధియించి 
మరలు చుండ రాము డరసి యెదురు 
వచ్చు చున్న ననుజు వంత నందెను శంక 
వినుండు రామ గాథ వీను లలర 


కనిన దుశ్శకనుములను దలంచి మది శం 
కించి కీడు తనదు పంచ కరుగు 

దేర లక్ష్మణుండు సేరి రాము దనియు 
వినుండు రామ గాథ వీను లలర 


సీత నేల వీడి భ్రాత! వచ్చి తిటకు 
వీలు నీ వొసగితి విపిన మందు 
రక్కసు లొనరింపం జక్క! బ్రతిక్రియ 
వినుండు రామ గాథ వీను లలర 


అవశకునముల నిట నరసితి నే బెక్కు 
తప్పు సేసి తయ్య యప్పడతిని 

వీడి యొంటరిగ వివేక మూనక వచ్చి 
వినుండు రామ గాథ వీను లలర 


క్షేమముగను గలదె సీత రాజ్యము వోవ 
నండ యనంగ నాకు దండక కరు 

దెంచె లక్ష్మణ! వచియించి ముదము నిమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


వగపు మీజి నిట్లు వలుక రాముండు లక్ష్మ 
ణుండు సిగ్గు తోడ నుడివె సీత 

యార్తి నింద లొస(గి యన్న మాటల నెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


అనుజు నాలకించి యాశ్రమమ్మును జేరి 
వేగ రాఘవుండు వెదక నెల్ల 

చోటు లందు గనండు బోటి జానకి నెందు 
వినుండు రామ గాథ వీను లలర 


ఎందు గాన కున్న డెంద మెల్ల బగులఈ 


గూల బడెను గలంత నేల పైన 


దమ్ము. డూజడించి తగ నిట్లు వచియించె 
వినుడు రామ గాథ నీను లలర 


ధైర్య మూను మార్య! కార్య మాలోచింప 

వలయు సీత వెదక వలయు మనకు 

నన విని రఘు రాము. డాలి వెదక జాగె 

వినుండు రామ గాథ వీను లలర 9. 


తరలి తరలి కనిరి దవ్వుల నొక పక్షి 

నిదియె సీతం దిన్న దేమొ యని వ 

చింప నాలకించి కంపమ్మున ద్విజమ్ము 

వినుండు రామ గాథ వీను లలర 10. 


నే జటాయువు నవనిజ రావణుండు హరిం 

చి చనుచుండ నా వగచెడు సీత 

గావం బోర గొట్టె రావణుం డని నన్ను 

వినుండు రామ గాథ వీను లలర 11. 


దక్షిణ దిసం జనెను ద్వరితమ్ము నాదు టా 

క్కలను విజిచి యసుర లలన తోడ 

నని వచించి పక్షి యసువులను విడిచె 

వినుండు రామ గాథ వీను లలర 12. 


రామ లక్ష్మణులు కరము విచారించి యం 

త్యక్రియ లొనరించి దక్షిణ దిశ 

ననుసరించి ధరణిజను గాంచ నేంగిరి 

వినుండు రామ గాథ వీను లలర 13. 


చాల దూర మేగి చని చని కని మతం 
గ ముని శాల దాటి కని రొక గుహ 
చెంత నొక్క రక్కసిని నయోముఖి నప్పు 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణు బలవంతు రక్కసి మోహించి 
రమ్మనంగ నలిగి గ్రన్నన ముకు 

చెవులు గోయం బాణె( జేడియ యేడ్చుచు 
వినుండు రామ గాథ వీను లలర 


వెదక( దరలు చుండ విని ఘోర మగు ధ్వని 
రామ లక్ష్మణులు నరవరు లరసి 
రదుట నొక్క నసురు వదరు చుండ మిగుల 
వినుండు రామ గాథ వీను లలర 


తలయు మెడయు లేక తనర ముఖము పొట్ట 
లోన గన్ను లురము లోన నుండ 
యోజనపుం బొడవున నుండ చేతులు వింత 
వినుండు రామ గాథ వీను లలర 


పలు మృగముల దిను కబంధు( డనెడు వాండు 
గాంచి వా రిరువురం బొంచి పట్టె 

రెండు చేతుల భయదుండు ఘోరముగను 
వినుండు రామ గాథ వీను లలర 


కత్తు లూని యిట్లు కానలో. జరియింతు 
రెవరు మీరు వచ్చి యిటకు నాంక 
లి దపియించు నాకు లీలంగ దొరికిరి 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


వినుడు రామ గాథ నీను లలర 


అనుచు మ్రింగ దొడంగ నంత వాని భుజము 
ల నబకిరి యిరువురు రామ లక్ష్మ 

ణు లుభయముల ఖడ్గముల నంతలోపున 
వినుండు రామ గాథ వీను లలర 


చేతులు దెగ వంత సెలరే/గ నడుగ మీ 
రెవ్వ రంచు( దమ్ము నింపుగ నెటి( 
గింప వారు తా వచింపం దొడం౧ నిట్లు 


వినుండు రామ గాథ నీను లలర 


దనువు సుతుడ నేను దను వను వాడ న 
క్క ముని శాప మీయం గాయము వికృ 
తముగ మారె నాకు ధర్షింప నొకనాండు 
వినుండు రామ గాథ వీను లలర 


వేండుకొనంగ మౌని పాడిగ శాప మో 

చనము దెలిపెం గరములను నటికి ద 

హింప రాము డరయు దిలం దొంటి తను వని 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రుని నెదిరింప నిట్లు మొండెము నైతి, 
బొడవు చేతు లొసంగె భోజనమ్ము( 
బడయం గరుణ నాకు వాసవుం డర్జింప 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని యనె రాము డట్ల దహింతుము 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


నిన్ను నసురవర్య! నీ వెలిగిన 
దెలుపు మెటకు నెట్లు దేవిని గొనిపోయి 
వినుండు రామ గాథ నీను లలర 


కాల్ప కున్న నన్ను గాకుత్మ' యిటు(గ న 
శక్తుండను దహింప జాలు. గలుగు 

రమ్య దేహ మనంగ రాఘవేంద్రులు గాల్ప 
వినుండు రామ గాథ వీను లలర 


మంచి బట్టలు నగ లంచితముగ వెల్ల 
వింత నగ్ని నుండి వేగ లేచి 

నింగి కెగిరి పలికె నెమ్మి, గబంధుండు 
వినుండు రామ గాథ వీను లలర 


చూచి రాఘవులను సుగ్రీవుం డను కపి 
ముఖ్య డుండు బుష్యమూక గిరిని 
నలువురు సఖు లడరి గొలువ బంపా తటి 
వినుండు రామ గాథ వీను లలర 


చెలిమి సేయు మతనిం జేరి సీతను గాంచు 
మార్గ మత(డు తెలుపు మనుజవర్య! 
బాధితుం డతండు భ్రాత చేత మిగుల 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న వాలి చేత నతండు గెంటం బడియి 
నీకు సాయపడును వే కపుల న 
లు దెసలకును బంపి వెదకంగ సీతను 


విను(డు రామ గాథ నీను లలర 


26. 


27. 


28. 


29. 


30. 


పశ్చిమంపు దిక్కు. బన్నుగం జన చన 
గాంచు చుండి తరుల సంచయమ్ము 
గాంతు రొక్క వనము కాననమ్మును దాటి 
వినుండు రామ గాథ వీను లలర 


ఏంగి యేంగి కొండ లొల్లం దాంటి చనంగ 
బంకజముల నడరు పంప యనెడు 
కొలను నరయ( గల రమల జల పూర్ణము 
వినుండు రామ గాథ వీను లలర 


ముని మతంగు( డుండుం దన శిష్యులు గొలువ 


వన్యములను దెచ్చి పావనుండు 
తాపసి శబరి నట దాపున గాంచుమ 


వినుండు రామ గాథ నీను లలర 


పంప కెదుటం గలదు పర్వత మా బుష్య 
మూక మెక్క లేరు పుణ్య హీను 

లేరు దాని మానవేంద్ర! రమ్య గిరిని 
వినుండు రామ గాథ వీను లలర 


కొండ కోన పైన నుండు సుగ్రీవుం దొ 

క్రొ [5 తిని నంచు. జక్క నుడువ 

నా కబంధు( డెలమి నందె రఘు వరుండు 
వినుండు రామ గాథ వీను లలర 


శుభము మీ కగు నని చోద్యముగ నిజ రూ 
పమ్ము నూని చనె దివమ్మునకు( జె 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


లిమిం గపివరు తో లలిని జేయు(డీ యని 
వినుడు రామ గాథ వీను లలర 


రాఘవేంద్రు లంత రయమున( జని కబం 
ధుండు వచించి నట్టి త్రోవం గాంచి 

రా శబరిని నంద మైన యాశ్రమమున 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చు వారి( గని తపస్విని శబరి యొ 
సంగె నర్చ లడరి యంగనా ల 

లామ తియ్యనివి ఫలము లిచ్చి సెవించె 
వినుండు రామ గాథ వీను లలర 


కేమ మడిగి తాపసిని నాదరించి తె 

లుప మనంగ నాశ్రమపు మహిమను 
ముని వరుల ప్రభావము నెజింగించి పలికె 
వినుండు రామ గాథ వీను లలర 


అలసి మునులు తపము నందు. దలంపవ 


చ్చినవి కడలు లేడు జెంత కపుడు 


కాంచు మిచట రామ! కమనీయముగ నని 


వినుడు రామ గాథ వీను లలర 


భావితాత్ము లైన వారిని జేర నెం 

తు నిపు డిమ్మనుమతి ననగ నొసంగం 
దనువు నగ్ని వేల్చి తాపసి దివి కేంగె 
వినుండు రామ గాథ వీను లలర 


37. 


358. 


39. 


40. 


41. 


దివికి నే/గ శబరి నృవరుండు తలపోసి 
యమ్మహాత్ముల మహిమమ్ము వలిక( 
గంటి మనుజ! యేడు కడళుల నిచ్చట 
వినుండు రామ గాథ వీను లలర 


చెడు నశంచె నింక జేరు శుభమ్ములు 
కలుగు క్షేమ మెల్ల నలరె నుల్ల 

మింపుగ నొసంగితిమి యిట దర్పణమ్ములు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆశ్రమమ్ము వదలి యనుజు తోడ మతంగ 
సరసి గదిసి చేసి స్నాన మెలమి 
సుందరంపు వనము జూచుచు చనె వేగ 
వినుండు రామ గాథ వీను లలర 


బుష్యమూక గిరిని నెలమిం గాంచ నగు ని 
చట సమీప మందు జని రయమున 
జూడు లక్ష్మణ! ఘను సుగ్రీవు ననె నన్న 
వినుండు రామ గాథ వీను లలర 


42. 


43. 


44. 


45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున నరణ్య కాండ మందు మూడవ 


భాగము. 
అరణ్య కాండము సమాప్తము. 


శ్రి బాల రామాయణము 


కిష్కింధా కాండము 


మొదటి భాగము 


రాముడు సుగ్రీవునితో స్నేహము సేసి వాలిని వధించి వానర రాజ్యమును సుగ్రీవున కిచ్చుట, వర్ష 
కాలము గడచు వణకు వేచి యుండి శరదృతువు వచ్చిన సీత నన్వేషింప నుద్యమింప వలా నని 
సుగ్రీవునితో నని ప్రప్రవణ గిరి చెంత రామలక్ష్మణులు వేచి యుండుట. 


ఆ.వె. తేట తెల్లముగను దియ్య తియ్యగం దేనె 
లొలుకు నన(గం గవలు లలిత రీతిః 
బాడం దొడంగి రెలమి వాడ వాడల యందు 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంపొసగ వసంత బుతువునం బంపా త 
టి రమణీయత తన డెందమున( ద 
లంచి సీత వంత రాము, డనియె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


భరతు( గనమి యింక భార్య నపహరింప 
నార్తి వగచు నాకు ననుజ! యూ వ 

సంత మిచ్చు చుండె( జాల వంత నెడంద 
వినుండు రామ గాథ వీను లలర 


వీడు శోక మింక వీడు ముద్వేగము 
నన్న!తమ్ము నేర రయ మహాత్ము 

లు సుకృతాత్ములు నన వెస నన్న శాంతించి 
వినుండు రామ గాథ వీను లలర 


చన దొడంగెం గూడి యనుజు నట్టు లరుదెం 
చు నర పుంగవులను గనిన భయ వ 
శుండు నయ్యె భృశము సుగ్రీవుం డద్రిపై 
వినుండు రామ గాథ వీను లలర 


పాటిరి కపు లెల్ల వాసములకు భీతి 
బ్లవగ పతి పిలిచి సచివులం బలికి 

వాలి పంప వచ్చు వారేమొ కను డంచు 
వినుండు రామ గాథ వీను లలర 


బల్లిదుల( గనుండు విల్లు లూనిన వారి 
భీతి వొోడమెం గరము వీరులం గన 

జింత సేయ వలయు. జేయ దగు పనిని 
వినుండు రామ గాథ వీను లలర 


అగ్ర భీతి నున్న సుగ్రీవు గిర లాల 
కించి యాంజనేయు( డంచితముగ, 
బలికె వాలి వలని భయ మెల్ల వీడుమ 
వినుండు రామ గాథ వీను లలర 


ఎటుక తెలివి యున్న యింగితమ్ములం జూపు 
స్థిరముగ మది నుంచు హరి వరేణ్య! 

భూత రాశింగాచు బుద్ధి నడరు రాజు 
వినుండు రామ గాథ వీను లలర 


విని హనుమ పలుకులు మన మూటబడిల హరి 
పతి హనుమ. గని యనె వార లవరొ 


చేతల బలుకులను జేరి నేరు మనుచు 
వినుడు రామ గాథ వీను లలర 


వారి రాకకు. గల కారణం బెజటు(గుము 
వారి దగ బొగడుచు మూరు నట్లు 
హితము నాపయి వచియించి పలుకు లార్య! 


వినుడు రామ గాథ వీను లలర 


ఆలకించి పలుకు లంత సుగ్రీవు స్తు 
తించి యట్లె యంచు నేగ దొడంగె 
రామలక్ష్మణుల నరయ హనుమంతుడు 
వినుండు రామ గాథ వీను లలర 


చనెను హనుమ వేగ సన్యాసి రూపమ్ము 
నూని దిగి నగమును మానవర్ష 

భుల సమీపమునకు నలరుచు మది లోన 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి వినయ మడర వారి బూజించి వ 
చించె నింద్రు బుషుల మించు వారు 

మీరు వచ్చి నట్టి కారణమ్ము సెపుండి 
వినుడు రామ గాథ వీను లలర 


నార చీర లందు మూరి యింద్ర ధనువు 
బోలు విల్లు లూని వాలు లూని 

యేల నీ గిరి చరియింత్రు నృవరు లార! 
వినుండు రామ గాథ వీను లలర 


11. 


12. 


13. 


14. 


15. 


దేవ సములు నరుల ధీరులు మీ రెన్నం 
బుడమి గావ మీకు. బొడము శక్తి 
యింత పలుక నేను సుంత పలుక రేల 


వినుడు రామ గాథ వీను లలర 


అగ్రజుండు గెంట సుగ్రీవుండు కపి వ 
రుండు పుడమి. దిరుగు చుండి నన్ను 
ననుప వచ్చినాడ నాంజనేయు,డ నేను 
వినుండు రామ గాథ వీను లలర 


వాని మంత్రి నేను బూన( గలను కోరి 

నట్టి రూపమును మహాత్ములార! 

కోర మీ చెలిమినిం గూర్మి బంపెను నన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ పల్కు లల్ల నాలకించి ముద మా 

ర ననుజ వరుం గాంచి రాము డనియె 
మనము గాంచ నెంచు ఘనుని మంత్రియె వచ్చె 
వినుండు రామ గాథ వీను లలర 


వ్యాకరణ విదుండ యగు నితండు పలుకు 
లందు నెట్టి తప్పు లరయ లేము 

వీని యింగితముల( గానము కపటమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


ఇట్టి మంత్రి యున్న యట్టి సుగ్రీవుండు 
ధనుః డెన్నం( బలుకు తమ్ముండ చెలి 
మి నిడు రీతి పలుకుల ననిలాత్మజు తోడ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


వినుడు రామ గాథ వీను లలర 


అంత నిట్లనె హనుమంతునితో లక్ష్మ 
ణుండు హనుమ! మేము పండిత వరు 
వానరేంద్రు నెటు(గు వార మా సుగ్రీవు 
వినుండు రామ గాథ వీను లలర 


వానిం గాంచ నెంచి వచ్చితిమి యిటకు 
నీ విభుని పలుకుల నెమ్మి సమ్మ 
తించి చేయ వత్తు మంచితముగ మేము 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి హనుమ యంత యడుగ నడ 
వి. జరియింప( గతము వివరముగ వ 
చించె లక్ష్మణుండు సీతాపహరణమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


దనువు నుడువ మాకు ఘనుండు సుగ్రీవుండు 
సాయ మొసగం గలడు చక్కగ నని 

శరణు వేడ నతని జనుదెంచితిమి యార్య! 
వినుండు రామ గాథ వీను లలర 


శరణ మీయం గల దశరథుని తనయుండు 
శరణు వేండు నేండు హరివరేంద్రు 

జగము. గాచు వాండు శరణాగతుండు నయ్యి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి యంత హనుమంతుడు విడిచి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


బికు రూపము కపి వేష మూని 
వీపున నిడి వారి వెడలె విభునిం జేర 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి వారి తోడ మారుతాత్మజుండు సు 
గ్రీవున కెటీ(గించె భూవరు దశ 

రథుని సుతు లిరువుర రాక వివరముగ 
వినుండు రామ గాథ వీను లలర 


విని హనుమ పలుకులు భీతి తొలంగ సు 
గ్రీవుండు ముద మంది ప్రీతిం బలికె 
రాఘవులను గాంచి ప్రణతు లొసంగుచు 
వినుండు రామ గాథ వీను లలర 


రామ! నీవు ధర్మ రతుఃడ వని తెలిసె 
స్నేహ మెంచి నన్ను జేర మీరు 

నాదు భాగ్య మంచు నేం దలంతు నరేంద్ర! 
వినుండు రామ గాథ వీను లలర 


చాంచి చేతు లతండు చక్క గ్రహింపుమ 
రామ యనంగ దా గరముల' బట్టి 
నొక్కెం బ్రీతి సెలంగ మిక్కుటమ్ముగ నంత 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ పేర్వ నగ్ని ఆ నర వానరు 
లిర్వురు నొనరించి రెదుట నిలిచి 


చెలిమి నంత బలికె( బెట్టుం ద్రిమ్మరి యిట్లు 


వినుడు రామ గాథ వీను లలర 


28. 


29. 


30. 


31. 


32. 


అన్న వాలి సంపు నన్నన్న బాధతో 
మనుచు నుంటి నేను మనుజ వర్య 

కావం దగుదు వీవు కాకుత్స! దయ నన్ను 
వినుండు రామ గాథ వీను బ్రతక 


కపటు వాలి నీదు కాంతను గొన్నట్టి 
వాని వినుము జంపు వాండ నేను 

బలుక రాము డిట్లు వానరుండు మురిసె 
వినుండు రామ గాథ వీను లలర 


దొంగిలింప( బడిన యంగనా మణి సీత 
నెందు నున్న దెచ్చి యిత్తు రామ! 
వగపు వీడు మంచు బలికె సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్సహించి చేసి రొప్పంద మిర్వురు 
నిట్టు లసురుండు గొని యంగు చుండ 
నగల విసర నిచట నాతి రామా యంచు 
వినుండు రామ గాథ వీను లలర 


దాచి యుంచితి నని తరలి లోనికి. దెచ్చి 
చూప వానర పతి చూచి రాము? 

డవనిజ నగ లంచు నార్తిని మూర్చిల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


ఊటడింప రాము నుచిత విధమ్ము సు 
ర్రీవుండు ననుజుండు తెలివిని బడసి 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


యూజడిల్లి మానవోత్తముం డిట్లనె 
వినుండు రామ గాథ వీను లలర 


అయ్యసురు. డెవండు హరివరేణ్య! యిచట 
నుండు చెప్పు మనగ దండము లిడి 
యెటు(గ నంచు పలికి యింక నిట్లు వచించె 
వినుండు రామ గాథ వీను లలర 


అవనిజ నరయంగ యత్న మెల్ల నొనర్తు 
నాన సుమ్ము వీడు మార్తి నింక 
బ్రాప్త మయ్య నిట్టి బాధ నాకును రామ! 


వినుండు రామ గాథ నీను లలర 


నరవరుండు కారణమ్ము నడుగ వాన 
రేంద్రు€ డివ్విధి వచియింప దొడగ 
నన్నతోడ వైర మయిన విధము నెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను స్తే కయి పగ పొడమ వాలికి దుందు 


భి యను వానికి నలిగి యరుదెంచె 
నత. దొక నిసిం బిలిచె నాజికి వాలిని 
వినుడు రామ గాథ వీను లలర 


నేను సతులు వలదని తగ వారించిన 
వాలి త్రోసి వెడల నాలమునకు 

నేను దో డరుగం జనెను వేగ దుందుభి 
వినుండు రామ గాథ వీను లలర 


39. 


40. 


41. 


42. 


43. 


పాటి పాటి వాండు పన్నుగ నొక గుహ 
లోన దూట వాలి లోని కొక్కం 

డరిగె నిలిపి నన్ను దరిని దందుభి జంప 
వినుండు రామ గాథ వీను లలర 


ఒక్క యేండు గడవ నక్కట రాకున్న 

నన్న నెత్తు రొలుకం నరసి చిత్త 

మడల నణ(గ నేమొ యని యించి దుఃఖించి 
వినుండు రామ గాథ వీను లలర 


మూసి బిలపు ద్వారమును దర్పణము లిచ్చి 
చేరి యిల్లు తెలుపం జేసిరి యభి 

షిక్తు బలిమి నను సచివులు కిష్కింధకు 
వినుండు రామ గాథ వీను లలర 


చంపి యంత రిపునిం జనుదెంచి వాలి కో 
పించి నన్ను బోవం బంచె నాదు 
దార రుమను బల్మి( దస్కరించెను గామి 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి నేను దేశ దేశముల నిలిచి 

తి నిట బుష్యమూకమున నలువురు 

సచివు లుండం దోడు స దయం గావుమ నన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


చక్క విసరెను మహిషమ్ము దుందుభి జంపి 
యోజనంపు దూర ముదరి వాలి 
పడ మతంగ మౌని వని బల మట్టిది 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


వినుండు రామ గాథ వీను లలర 


అలిగి ముని శపింప నరుదెంచిన నిటకు 
వాలి చచ్చు నంచు నాలకించి 

వాలి యిటకు రాండు మే లయ్యె నాకది 
వినుండు రామ గాథ వీను లలర 


ఏడు మది చెట వా డొక్క టొక్కటి 
ది ౧ 
శరము లేడు వేసి చక్క జీల్చు 
నటి దొడ బలుని నెటు లదురొ గదు 
ల CC (| 
వినుండు రామ గాథ నీను లలర 


దున్న రాముం డంత( ద్రోసెం గాలినిం బది 
యోజనములు బాణ మొక్క టేసి 

మద్దు లేండిటి నట మానవేంద్రుండు గూల్చె 
వినుండు రామ గాథ వీను లలర 


నమ్మకమ్ము కలుగ నరవరేణ్యునిం గూడి 
వాలిని నెదిరింప వాలి గొట్ట 

భ్రాత నూజికుందడె రాముండు గాంచియు 
వినుండు రామ గాథ వీను లలర 


స్రుక్కి పాజి యడుగ సుగ్రీవుండు పలికె 
రాము డిట్లు నీవు భ్రాత యొక్క 

రూపు నందు నాకు దోంప నిలిచి యుంటి 
వినుండు రామ గాథ వీను లలర 


మాల నూనం జేసి యాలమ్ము ననరింప 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


జేసి తిరిగి యొక్క శిత శరమ్ము 
నేసి వాలి గూల్చె నిలను మాటున నుండి 
వినుండు రామ గాథ వీను లలర 


నేలంగూలి యిట్లు వాలి పలికె రాము 
నరసి పరుల తోడ నాజి జేయు 
నన్ను రామ! ధర్మ మెన్నక గొట్టితె 
వినుండు రామ గాథ వీను లలర 


తమ్ము. డుండ నతని దారం బొందితి వది 
తప్పు బాణ మేయం దప్పు కాదు 
దిట్ట మృగము వగుట చెట్టు చాటున నుండి 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ దండనమునం బ్లవగేంద్ర!నశియించె 
నీదు పాప మెల్ల నిక్కముగను 

దగులు టీని కఘము దండింప కున్నదో 
వినుండు రామ గాథ వీను లలర 


రాముండు వివరింప రాజ ధర్మ మటుల 
శాంతి నంది వాలి వంత బలిక 

నా పలుకుల నెల్ల నరవర! సైపుము 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు రామ! యాత్మజుండు ప్రియుండు 


నాకు రక్షణ మిడుమీ కరుణ వ 
హించి కావు మయ్య! యెలమి సుగ్రీవుని 
వినుండు రామ గాథ నీను లలర 


56. 


57. 


58. 


59. 


60. 


పలుకు చుండ నట్లు వాలి యంగదునితోం 
దార వాలి పత్ని నేరి వచ్చి 


పతినిం గాంచి యేడ్చె బలవరించి భృశము 


వినుడు రామ గాథ వీను లలర 


వాలి తమ్ముని, గని వచియించి గొన యూపి 


రి నిటులం గొను మీవు ప్రీతి రాజ్య 


మంగదు నరయు మని యసువుల( ద్యజియించ 


వినుడు రామ గాథ వీను లలర 


సహగమనము సేయ సాహసింప(గ( దార 
మృతుని నన్న, గాంచి మేదిని బడ. 
జావ నుత్సహించె శాఖామృగేంద్రుండు 
వినుండు రామ గాథ వీను లలర 


వారి రాఘవుండు వారించి వాలిని 
సంస్కరింప( జేసి చక్కగ గపి 
రాజ్యమునకు జేసి రాజుగ సుగ్రీవు 
వినుండు రామ గాథ వీను లలర 


ఎలమి నంగదునకు నిప్పించి యౌవ రా 
జ్యమును దార కొసంగి హర్ష మట్లు 
రాము డంత( బలికె రాజు సుగ్రీవుతో 
వినుండు రామ గాథ వీను లలర 


వర్ష కాల మిపుడు వచ్చెను నాల్లు మా 
సమ్ము లుండు నొసగు జలము కడింది 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


కార్తికమ్ము రాగ గమకింప నొప్పును 
వినుడు రామ గాథ వీను లలర 


వాస ముందు మిచటం బ్రప్రవణ గిరిని 

నేను లక్ష్మణుండు కాన యేంగి 

యుండు(డు సుఖ మడర మెండుగ. బుర మందు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రాము నాజ్ఞ నతు లొసంగి 
వాన రాధినేత స్వగృహమునకు 
నే(గె నట్టి యంచు నింపుగ వసియించె 


వినుండు రామ గాథ వీను లలర 


మాల్యవంత గిరిని మానవేంద్రుండు నిల్చి 
యనుజు తోడ నద్రి యందములను 
గాంచి సీత నెంచి కలత. జెందె నెడంద 
వినుండు రామ గాథ వీను లలర 


మించు రాజ్య భార ముంచి మంత్రుల పైన, 
దార రుమల స్వీయ దారలను గ 

లసి హరి పతి తేలె రాజ భోగమ్ముల 
వినుండు రామ గాథ వీను లలర 


మొదటి భాగము. 


67. 


68. 


69. 


70. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున( గిష్కింధా కాండ మందు 


ఆ.వె. 


కిష్కింధా కాండము 


రెండవ భాగము 


సుగ్రీవుండు పంప వానరులు సీత జాడకై నాల్లు దిక్కులకు వెడలి సీతను గానక తిరిగి వచ్చుట. అంగదుడు 
జాంబవంతుడు హనుమంతుండు మున్నగు వారు దక్షిణ దిక్కున వెదకి సంపాతి వలన సీత లంక 
నున్న దని యెజింగి దక్షిణ సముద్రమును జేరి దాంటు విధము నాలోచించుట. 


భోగముల భృశమ్ము మునింగి సుగ్రీవుం డే 
మజిచి యుండ. బలిక మారుతాత్మ 
జుండు వానరేంద్రు దండ కరిగి యిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


వాన లుడిగెం గనుమ వానరేశ్వర!రామ 
కార్యము నొనరింపం గడగ వలయు 

బ్రాజ్ఞు. డాత్ర మున్న రాముం డడుగ కుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అనుప వలయు మమ్ము నవనిజ వెదకంగ 
నెక్క డున్న నే(గి చక్క( గాంతు 
మనగ హనుమ వినిన యంత సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


చింత సేసి సతము చెంత నుండెడు నిష్టు 
నీలు తోడం బలికె నెమ్మి నెల్ల 

దెసల నున్న కపుల వెసం గూర్పు మిట యని 
వినుండు రామ గాథ వీను లలర 


పలికి యిట్లు వీడుకొలిపి యిర్వురను దా 
నంతిపురము లోని కరిగె నంత 
వానరేశ్వరుండు మానినీ లోలుండు 
వినుండు రామ గాథ వీను లలర 


శరదృతువున నంద చందములను గాంచి 
సీతం దలచి మదిని జింత వడసి 
వనరు చుండ రాము. డనె లక్ష్మణుం డిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


కామ మోహితుండవు గాక కర్తవ్యము 
నెంచు మగ్రజా!సమంచితముగ 

నా విని వచియించె నర వరేణ్యు( డిటుల 
వినుండు రామ గాథ వీను లలర 


చొప్పడ సమయమ్ము సుగ్రీవు డుద్యమిం 
పంగన మకట యనుజ! పలుకు మేంగి 
నాదు కినుక దెలుప నా దురాత్మున కిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


మేలు మచి తేని వాలి గతికి నేంగు 
వాండ వీవు హితము ప్లవగ నాథ! 
చేయు మింక నంచు. జెప్పుమ లక్ష్మణ! 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న యార్తి నరసి యాగ్రహమ్ము సెలంగ 


నేగె లక్ష్మణుం డహీన విక్ర 


10. 


ముండు రోష మూర్చితుండు కిష్కింధకు 
వినుడు రామ గాథ వీను లలర 


ప్రళయ కాల యముని భంగి నడరు వాని 
గాంచి తెలిపి రంత గపులు లక్ష్మ 
ణుండు వచ్చె నంచు మండుచుండి కినుక 
వినుండు రామ గాథ వీను లలర 


తారం గూడి మత్తు దనర నుండంగ సు 
ర్రీవు(డు వినకుండె రేగ కిన్య 
నంగదు నెజిగింప మని పంచె సౌమిత్రి 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు నే(గి యత్యంత కోపమ్ము 
నూని నట్టి రాఘ వోత్తముం డట 

కరుగు దెంచె నన(గ హరి వరుండు వినడు 
వినుండు రామ గాథ వీను లలర 


హరుల రొదలు మించ నచట లక్ష్మణు చెంత 
నాలకించి లేచి హరివరుండు 

కారణమ్ము నడుగం గలవరమ్మున కంత 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు నింక నాత్మ సచివులు వ 
చింపు గిన్క నూని చేరె లక్ష్మ 

ణుం డని భీతి సెల నడలె సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


11. 


12. 


13. 


14. 


15. 


తారం గాంచి పనిచె వీరుండు శాంతించు 
రీతి ననునయింప మృదు వచనము 
లాడి వానరేంద్రు( డంగనా మణి నంత 
వినుండు రామ గాథ వీను లలర 


అబల తారను గని యాగ్రహమ్మును వీడి 
యవుల నిడి ముఖమ్ము నృవరుః డుండ 
నుడివెం దార లక్ష్మణుని గాంచి నుడు లిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


కినుక యేల నీకు మనుజేంద్ర నందన! 
దా(ట రెవ్వ రాన దర్ప మూని 

మండు చుండు నడవి మనుజులు నిల్లురె 
వినుండు రామ గాథ వీను లలర 


శాంత మూని పలికె నింతితో లక్ష్మణుం 
డిట్లు నాల్లు నెలలు నే(గ మటిచెం 

జేసి నట్టి ప్రతిన దా సుఖములం దేలి 
వినుండు రామ గాథ వీను లలర 


అక్కట యుపకార మంది ప్రత్యుపకార 
మింక జేయకున్న నిట్లు ధర్మ 

లోప మగును జెలిమి లోపించు వానికి 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని వచియించె నా తార యిబ్బంగి( 
గామ మందు దగులం గనరు వేళ 


మోహ మందు నున్నయా హరీంద్రు క్షమింపు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


వినుడు రామ గాథ నీను లలర 


ఆన తీయ మున్ను హరిపతి యెల్ల వా 
నరులు కామరూపు లరుగు దెంచి 
నిలుతు రిచట కనుమ నెమ్మి నా సుగ్రీవు 
వినుండు రామ గాథ వీను లలర 


చూచి లక్ష్మణుండు సుగ్రీవుని రుమ కౌం 
గిలిని నిశ్వసించి నిలువ నరసి 
వానరేంద్రు డుటీకి వడి నిల్చె నంజలి 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుః డనె నిట్లు రామ కార్య మొనర్ప 


కున్న ఫలము నంది మున్ను నీవ 
గుదు కృతజ్ఞుఃడ విలం గూరి సుఖమ్ముల 
వినుడు రామ గాథ నీను లలర 


వాలి చనిన దారి వానరేంద్ర! వినుము 
మూసి యుండ లేదు పూని నట్టి 

నీదు ప్రతిన నింక నిలుప కుండిన నీకు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత. బలికె. దార యాగ్రహింప వలదు 
నరవరేణ్య!పంచె నగచరులను 

దేరం బ్లవగ కోటి వా రేంగు దెంతురు 
వినుండు రామ గాథ వీను లలర 


హరివిభుండు పలికె నంత దోషము సైచి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


దాసుని క్షమియింప( దగును రావ 
ణుని వధించి సీతను గ్రహించు రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


అంత లక్ష్మణుండు శాంతించి యనే నిట్లు 
నాథవంతు( డయ్యు నాదు సోద 

రుండు నేండు వేగ రండు రాము దరికి 
వినుండు రామ గాథ వీను లలర 


చూచి యాంజనేయు సుగ్రీవుండు పలికె 
నాలు దిక్కు లందు వలు గిరుల 

౧ ౧ 
నున్న కపుల. దేర నన్న! హరులం బంపు 
వినుండు రామ గాథ వీను లలర 


మున్ను చనిన వారిం బొడగని వేగిర 
పెట్టం బంపు మయ్య! పెజ కపులను 
బది దినముల లోన గదలి రావలె వారు 


వినుండు రామ గాథ వీను లలర 


వేల వేల కోట్లు వేగ వచ్చిరి కపు 

లెల్ల దెసల నుండి పల్లవ ఫల 
మూలములను గొని విభున కీయ గాన్కలు 
వినుండు రామ గాథ వీను లలర 


కానుకలు గ్రహించి కపిరాజు వారిని 
సత్కరించి తరలి చనెను సతుల 
వీడి పల్లకి పయి వెంట లక్ష్మణు నుంచి 


వినుండు రామ గాథ నీను లలర 


28. 


29. 


30. 


31. 


32. 


రాముని గని వే కరములు మొగిడ్చి న 
మస్కరింప లేపి మర్కటేంద్రు( 
గౌంగిలించి పలి గాకుత్ను( డివ్విధి 
వినుండు రామ గాథ వీను లలర 


ఉద్యమింప వచ్చె నో వానరేంద్ర స 
మయము శత్రు వధ కమాత్య వరుల 
తోడం జింత సేసి దొడంగుమ పని కింక 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని రఘురామ! హరుల వీరి? గనుమ 
తెచ్చి రెల్ల కపుల దెసల నుండి 
కోట్ల సంఖ్య లందు నిట్లన హరి రాజు 


వినుండు రామ గాథ నీను లలర 


ఇంత లోన వచ్చి రెల్ల వానర యూధ 
పులు రయమున నిండ భూమి యెల్ల 
వారి వారి సేన మూరంగ( జెంతను 
వినుండు రామ గాథ వీను లలర 


తారుండు శతవలియు వీరుండు కేసరి 
ధూమ్రుండు పనసుండు దుర్ముఖుండు గ 
వాక్షుండు గవయుండు హరి వరుండు గజుండు 
వినుండు రామ గాథ వీను లలర 


మైందుండు ద్వివిదుండు మటి దరీముఖుండును 
జాంబవంతు( డింక శరభ రంభ 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


గంధమాదన నల కపి వీరు లింకను 
వినుడు రామ గాథ వీను లలర 


అంగదుండు నీలు డనిలాత్మజుండు కు 
ముదుండు దధిముఖుండు మున్నగు కపి 
సత్తము లరు దెంచి యత్తఅి నిల్చిరి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎల్లర నెజింగించి యింపుగ రామున 
కడుగ నాజ్ఞ నస(గు మంచు వాన 
రేంద్రు6 డాలకించి యిట్లనె రాముండు 


వినుండు రామ గాథ వీను లలర 


ఆజ్ఞ నొసంగ నీవ యర్హుండ వని సీత 

జాడ నెటు(గ వలయుం జక్క బ్రతికి 
యున్నదొ మటి లేదొ యుర్వి నేరు మనియె 
వినుండు రామ గాథ వీను లలర 


సూర్య నందనుండు సుగ్రీవుండు వినతుం 
డను గపి వరు గాంచి యంచితముగ 
తూర్పు దిక్కు చోటు లేర్పండంగ, దెలిపి 
విను(డు రామ గాథ వీను లలర 


వీర! కపులం గూడి వెడలి గాంచుమ సీత 
నింక రావణుడు వసించు చోటు 
రా వలె నెల లోపు రాకున్న మరణింత్రు 
వినుండు రామ గాథ వీను లలర 


39. 


40. 


41. 


42. 


43. 


అంగదున కొసంగి హనుమంతు జాంబవం 
తుని గవాక్షు గజుని ఘను సుపెిణు 
మైందు ద్వివిదు గంధమాదను నిట్లనె 
వినుండు రామ గాథ వీను లలర 


వానరాధిపుండు వైదేహిం గాంచుండు 
దక్షిణంపు దెసను దశముఖుని గృ 
హమ్ము ముందు నుంచి యంగదు నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


దక్షిణ దిశ నున్న స్టలముల నెజిగించి 
యొక్క మాసము గడు వొసగి తిరిగి 

రాక కొజికు వెదకి రండని వచియించె 

వినుండు రామ గాథ వీను లలర 


తార తండ్రి నరసి తద్ద భక్తి సుషేణుం 
బ్లవగ ముఖ్యు ననిపె. బడమర దెస 
కు వివరించి చోట్ల నవనిజను వెదక 
వినుండు రామ గాథ వీను లలర 


వానర వరుని శతవలిని హరుల ననే 
కుల నొసంగి చోట్లు దెలిపి యుత్త 
ర దిశ కంపె వానర పతి సీత నరయ 
వినుండు రామ గాథ వీను లలర 


కార్యసాధకుండు వీర్యవంతుడు హను 
మంతు డన హరిపతి సంతసించి 
రాము డంత. జేరి యా మారుత సుతుని 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


వినుడు రామ గాథ నీను లలర 


నీ మహత్వ మెల్ల నే నెటింగితి వాయు 
నందనుండ! జనక నందన నర 

యంగ. జాలుదు వని యుంగరమ్ము న్‌సంగి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆనవా లగు నిది యరసిన సీత కొ 

సంగుమ యనగ హనుమ సక్క దాల్చి 
శిరము నందు దొడ(గె నరుగ మురిసి యంత 
వినుండు రామ గాథ వీను లలర 


ఏంగి రండు వేగ యెల్లర కొక నెల 

గడువు సుండు ననగ గదలి రెల్ల 

రంత యుత్సహించి యనుమతింప విభుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఎట్లెటు(గుదు పుడమి నెల్లను వాన రేం 
ద్ర! యన నచ్చెరువున రఘువరుండు 
వాలి భీతి దిరుగ వసుధ నేరితి ననె 
వినుండు రామ గాథ వీను లలర 


కాల మంత గడవం గాంతను గాంచ లే 
దని వినత శతవలు లా సుషిణు( 
డరుగుదెంచి రటకు హనుమ కను ననిరి 
వినుండు రామ గాథ వీను లలర 


వింధ్య తటుల వనుల వెదకిరి యంగ దా 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


దులు తిరిగి తిరిగి గుహల గుహల న 
యినను గాంచ రవనిజను నెందు నక్కట 
వినుండు రామ గాథ నీను లలర 


ఒక్క చోట నొక్క రక్కసునిః గని రా 
వణుండ యని తలంచి వాలి సుతుండు 
నెత్తి మొత్తం జచ్చె నెత్తు రోడ నతండు 
వినుండు రామ గాథ వీను లలర 


అసురు డట్లు కూల హరులు గుహను జొచ్చి 
వెదక గానకున్న వెదకి రితర 

గుహల? గాన రెందు గోమలి సీతను 
వినుండు రామ గాథ వీను లలర 


పులులు నింక సింగములు చెలరే(గెడు 
నడవు లందు నెల్ల నరయు చుండ. 

గపి విభుం డిడి నట్టి గడు వెల్ల ముగిసెను 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ యొక్క బిలము నరయ నచట లోని 
కేగి యెల్ల రరసి రింపు గొలుపు 

మేడల వరుస నెలమి ఫల తరుల మధ్య 
వినుండు రామ గాథ వీను లలర 


ఒక్క వృద్ద నరసి యక్కపి వరు డడు 

గ నెవర వని పలికె వనిత యంత. 

దా స్వయంప్రభ యన దనరు దాన ననుచు 
వినుండు రామ గాథ వీను లలర 


56. 


57. 


58. 


59. 


60. 


మయు డెలమి సృజించె మహిమ నీ వనమును 
విశ్వకర్మ పసిడి వేశ్మ మిచట 
కట్టి యప్సరసను గలసి హేమను నిల్వ 
ల 
వినుడు రామ గాథ వీను లలర 


ఇంద్రుం డలిగి సంహరింప నా మయుని బ్ర 
హ్మ దయ నొసంగె హేమ కా గృహమ్ము 

నే నరయుచు నుందు దాని నింపుగ నిట 
వినుండు రామ గాథ వీను లలర 


నేరి వారి రాక కారణమ్ము ఫలము 
లొసంగి యారగింప వెస బిలమ్ము 

వెడల సాయ మొసంగె నడిగిన దయతోడ 
వినుండు రామ గాథ వీను లలర 


గడువు దాట నే(గ బెడిదంపు కిన్క సు 
గ్రీవుండు వధియించు( గావున మర 

ణ మిట మనకు మే లనంగ నంగదు డంత 
వినుండు రామ గాథ వీను లలర 


తారు డనియెం బోవం దగదు మన కిట బి 
లమ్ము సేరి యుండ నెమ్మి నప్పు 

ననగం గూడ దనియె హనుమ లక్ష్మణు నెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


పలుక నంగదుండు ప్రాయోపవేశ మొ 
నర్తు నియ్యకొను డనంగ యుద్య 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


మించి రెల్ల కపులు మించి యనుసరింప 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని వనమునకు రాక సీ తాపహ 
రణము మటి జటాయు రణ లయమ్ము 
వాలి వధయు+ బలికి వనరు చుండ హరులు 
వినుండు రామ గాథ వీను లలర 


చయ్యన నరుదెంచె సంపాతి యను గ్రద్ద 
నా జటాయువునకు నగ్రజుండు 
దొరకెం దిండి యంచు హరులను వీక్షించి 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు పలికె హనుమతో నిట్లు జ 
టాయువు మరణించె సాయము నన 
రించి రాఘవునకు మించు మనల నది 
వినుండు రామ గాథ వీను లలర 


చేయ లేదు మనము సేవ రామున కింత 
యని యనంగ నాలకించి యనుజు 
మాట హరి వరేణ్యు నోటను సంపాతి 
వినుండు రామ గాథ వీను లలర 


ప్లవగ వర్యులార! వచియింపుండు జటాయు 
వెట్లు మరణ మందె నెవ్వరు వధి 
యించి రనుజు( డతడు మించి నా కని పల్కి 
వినుండు రామ గాథ వీను లలర 


67. 


68. 


69. 


70. 


71. 


కాల జక్క లేను గదల( జాలను దింపు. 
డు గిరి నుండి నన్ననంగ విని విహ 
గమును దింపిరి తలంచి మృతి వాని వలన 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు దెలిపె నంత వానికి జటా 
యు వెదిరించి నసురు నుగ్ర రణము 
న దశకంఠు నణంగిన విధమ్ము నెల్లను 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి చింత యడర వచించె సం 
పాతి రావణు నని భ్రాత రిపునిం 
జంప లేను నేను దెంపున నెదిరించి 
వినుండు రామ గాథ వీను లలర 


రామ రామ యంచు లక్ష్మణ లక్ష్మణ 
యంచు నజచు నతివ నా దశాస్యు 
డుగ్రుండు గొని పోవుచుండం జూచితి నేను 
వినుండు రామ గాథ వీను లలర 


లంక యందు నుంచి రావణుం డతివ జా 
నకిని దక్షిణపు వననిధిం దాంటి 

సీత నచట కనుండు శీఘ్రమ యని పల్కి 
వినుండు రామ గాథ వీను లలర 


తర్పణమ్ము లొసంగం దమ్మునకు( గొనిపొం 


డటకు నన్న వార లాతనిం గొని 
పోవ నంత నుదకము నొసంగె సంపాతి 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


వినుడు రామ గాథ నీను లలర 


ముని నిశాకరుని వచనముల సీత జా 
డ నెజిగించి నంతట మొలచినవి 

కొత్త ఆక్క లింపు గొలుప సంపాతికి 
వినుండు రామ గాథ వీను లలర 


శుభము లరయః గలరు సుదతి సీతను గన 
యత్నము నొనరింప నర్హు లనుచు 

నేగ విహగ రాజు సాగి రంత కపులు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆక్షణంబ యరిగి దక్షిణ వార్ధినిం 
జేర నంగదుండు వారి నడిగె 

నేరం గడలి దాట వారి బలములను 
వినుండు రామ గాథ వీను లలర 


పది మొదలు కొని యనుబది యోజనమ్ములు 
దాంటు శక్తిం దెలుప దనరి గజుడు 

మున్నగు హరి వరులు చెన్నుగ నంతట 
వినుండు రామ గాథ వీను లలర 


జాంబవంతు( డనియె సన్నగిల్లంగం జేవ 
యోజనములు నేను నుజుకం గలను 
తొంబది యన నంగదుండు పలికి నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


దాంటం గలను నేను దథ్యముగను వంద 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


యోజనములు శంక యుండె( దిరిగి 
దాటి రాగ నాకుందర మగునా యంచు 
వినుడు రామ గాథ వీను లలర 


అనియు జాంబవంతు. డంతట చేయి యో 
జనము లైన దాంటం జాలుదు యువ 
రాజు నంప( దగదు రక్షణీయుండ వీవు 
విను(డు రామ గాథ వీను లలర 


కార్య సాధకుండు గలం డని జాంబవం 
తుం డపుడు హనుమంతు తోడ మౌన 
మేలనీ బలమ్ము నెటుగ వీ వని పల్కి 
వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణుల కరయ(గ సుగ్రీవున 

కు సము(డవు బలమున గొప్ప భుజ బ 
లుండవు గరుడి టిక్క లడరు నట్టి పగిది 
వినుండు రామ గాథ వీను లలర 


అంజనా సతికిని హరివరుం డగు కేస 
రికి. దనయు;(డ వనిలునకు. దలంప 
నౌరసుండ వీవు మారుత సముండవు 
వినుండు రామ గాథ వీను లలర 


శస్త్రముల వలనను జావు లేమి వర మొ 
సంగ బ్రహ్మ వరము శక్తు( డిచ్చె. 

వచ్చు జావు నీకు నిచ్చగించిన నని 
వినుండు రామ గాథ వీను లలర 


84. 


85. 


86. 


87. 


88. 


లెమ్ము వీర! కావు మమ్ము దాటు కడలి 
విక్రమింపు మి(క( ద్రివిక్రము వల 


నన నెజీంగి తన బల మా హనుమంతుండు 


వినుడు రామ గాథ వీను లలర 


ప్రోత్సహింప నట్టు లుత్సహించి హనుమ 
బెంచి మేను బలికె నంచితముగ 
హరులు గాంచి యుల్ల రచ్చెరు వందంగ 
వినుండు రామ గాథ వీను లలర 


గాలి వేగ మున్న కపి వరు(డను నేను 
యోజనములు వేయి యున్న నెగురు 
వాండ రాం గలట్టి వా(డ లంకను నెత్తి 
వినుండు రామ గాథ వీను లలర 


జాంబవంతు. డంత సంబరమున బల్కె 
నుత్తరింపు మయ్య! యుదధి నెదురు 
జూతు మెల్లర మిట వాతాత్మజ! యనంగ 
వినుండు రామ గాథ వీను లలర 


సైప నోప దవని జవము నెగుర నని 
గొప్పకోన లున్న కొండ నామ 
హేంద్ర గిరిని హనుమ యెంచె నెగుర వేగ 


విను(డు రామ గాథ నీను లలర 


రెండు కాళ్ల నొత్త( గొండం బోలు హనుమ 
కొండయి కనిపించె, గుంజరమ్ము 


89. 


9౦0. 


91. 


92. 


93. 


94. 


పగిది కొట్టంబడంగ మృగరాజు చేతను 


వినుడు రామ గాథ వీను లలర 


చెల్లచెదరె శిలలు తల్లడిల్లి మృగము 

లల్ల గంప మందిె నెల్ల తరులు 

పర్వు లిడిరి మునులు పర్వతమ్మును వీడి 

వినుండు రామ గాథ వీను లలర 95. 


లంక చేరి నట్లు రయమున హనుమంతు. 

డెంచె డెంద మందు మించ ధైర్య 

మాత్మ లో దలంచి మహాత్ముని రాముని 

వినుండు రామ గాథ వీను లలర 96. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున( గిష్కింధా కాండ మందు 
రెండవ భాగము. 
కిష్కింధా కాండము సమాప్తము. 


శ్రీ బాల రామాయణము 


సుందర కాండము 


మొదటి భాగము 


యాంజనేయు:డు దక్షిణ సముద్రము దా(టి లంకలో నశోక వనమున సీతను గాంచుట, రాము 


డొసంగిన యుంగరము నానవాలుగ సీత కొసంగి యామె యిచ్చిన శిరో రత్నమును గ్రహించుట, 


ఆ.వె. 


ఆలపించు చుండి రా బాల సుందరు 
లంతొ సుందరముగ సంతసించి 

రక్తి జనులు వినగ రామాయణమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


సీతను నసురపతి చే. గొనిపోవం బ 
డిన యబలను గాంచ హనుమ వేగ 
చారణులు చరించు దారి నే/గం దలంచి 
వినుండు రామ గాథ వీను లలర 


అమ్మహేంద్ర గిరిని నలరారు పచ్చిక 
ల పయి గరము బీతిలంగ పక్షు 
లల్ల దరులు విజుంగ నల్ల తాక నురము 


వినుండు రామ గాథ నీను లలర 


పరువిడి కపిరాజు కరిరాజు పగిది పెం 

చి తన మేను సెదర శిలలు కాళ్ల 

దాట గడలి వాత తనయుండు నాత్మలో 
వినుండు రామ గాథ వీను లలర 


రవిని నింద్రు నింక బ్రహ్మ భూత గణము 
దలంచి తూర్పు నరసి తండ్రి నెంచి 
రాముని పని సేయ బ్లవగు లల్లరు గాంచ 
వినుండు రామ గాథ వీను లలర 


పరిఘ లన జెలంగు కరము లూనిగిరిత 
లమున వంచి నడుమును ముడిచి పద 


ములు మెడను మటి భుజములు వంచి తేజస్వి 
వినుండు రామ గాథ వీను లలర 


ఊపిరి బిగియించి చూపుల నిడి నింగి 

నెగుర నుద్య మించి యలమిం బలికెం 

గపుల తోడ నిట్లు గని సీత నరుదెంతు 

వినుండు రామ గాథ వీను లలర 7. 


కాన కున్న నసుర కాంతునితో లంక 

నెల్ల దెత్తు నంచు నెగిర నంత 

వాయుజుండు మూరి వైనతేయుని భంగి 

వినుండు రామ గాథ వీను లలర 8. 


గిరులు తరులు నెగసె హరి వరుం డెగురంగ 

నూరు వేగ మడర మారుతాత్మ 

జు వెను వెంట గదల జుట్టమ్ముల పగిది 

వినుండు రామ గాథ వీను లలర 9. 


పూవు లెల్ల నెగిరి నా వారి రాశిని 

బడ(గం గానిపించె వనథి యపుడు 

తార లున్న నభము తీరున వీక్షింప 

వినుండు రామ గాథ వీను లలర 10. 


కడలి పైన మేను కడలి నీడ గదలు 

చుండ గాలి వీచుచుండం గదలు 

నావ భంగి(దోచె నాగ నిభుండు హరి 

వినుండు రామ గాథ వీను లలర 11. 


కుసుమ వర్షము నటం గురిసిరి యమరులు 


గాలి వీచె నీయ మేలి సుఖము 
రామ కార్య మెంచి ధీమంతు. డేగంగ 
వినుండు రామ గాథ వీను లలర 


సాగరమ్ము వేడ నాగిరి వరుండు మై 
నాకు డొసగ సాయ మా కపి వరు 
నరసి లేచి పైకి నబ్బి నుండి నిలిచి 
వినుండు రామ గాథ వీను లలర 


దుష్కరంపు( బనిని, దొడంగితి వొనరింప 
విశ్రమింపు మయ్య వీర! కొంత 

తడవు సేద తీరం దగుదు వీవు వెడల 
వినుండు రామ గాథ వీను లలర 


నీదు తండ్రి గాలి యాదుకొనియె నన్ను 
మున్ను సేయ సాయము దగు నాకు 
నాంజనేయ! యనంగ నద్రి విని హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


పలికె హరివరుండు పర్వత రాజుతో 
నాన్చి యొక్క చేయి యద్రి పైన 
నందుకొంటి నార్య! నాతిథ్యము నెలమి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆగ రాదు నాకు నరుగుచు నుండ రా 


ముని పని పయి జన వలను రయమున 


నంచు. జాంగం దొడంగె నాకాశ వీధిని 


12. 


13. 


14. 


15. 


16. 


17: 


వినుండు రామ గాథ వీను లలర 


గిరి రిపుండు వజ్రి కీర్తించి మైనాకు 
నభయ మొసంగె హనుమ నాదరింప( 
గాంచి గిరికి మన సుఖమ్ముగ నిర్భీతి 
వినుండు రామ గాథ వీను లలర 


నాగ మాత సురస యే(గుచున్న హనుమ 
నరసి నాకు తిండి వైతి వీవు 

నోటం దూటు మనంగ నుడివె హనుమ యిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


తల్లి! సీత నరయఃం దరలుచుంటిని రామ 
కార్య మూని తప్పక యరుదెంతు 

నే ముగించి పనిని నిలువు మమ్మ యనిన 
వినుండు రామ గాథ వీను లలర 


దాంటి నన్ను బోవం దరము గా దేరికి 
నట్టి వరము నొసగె నజుండు నాకు 

నోరు దూటి యేంగు మారుతాత్మజ యని 
వినుండు రామ గాథ వీను లలర 


పెంచ నోరు సురస పెంచె హనుమ మేను 
మించ నెంత సురస పెంచు చుండె 

నంత కంత పెంచి యంత నొక్క ద్రుటిని 
వినుండు రామ గాథ వీను లలర 


అక్కపి వరు డూని మిక్కిలి చిన్న రూ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


పమ్ము నోట దూటి బయలుపడి వ 
చించె! జొచ్చితిం గరుణింపుమ యం౧ద 
వినుండు రామ గాథ వీను లలర 


చనుమ భద్రమగును జానకి గూర్పుమ 
రామభద్రున కని తా ముదమ్ము 
నంది పలికె సురస యాంజనేయుని తోడ 
వినుండు రామ గాథ వీను లలర 


యాంజనేయు పటిమ నరయ గంధర్వాదు 
లట్లు సేయు మనగ నా సురస యొ 
నర్ప మురిసిరి కని నగచరుని తెలివి 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ యేంగం దొడంగె నంబర వీధిని 
గామ రూప సింహిక యను నసురి 
వాని నీడ నీట బట్టి లాగ దొడంగె 
వినుండు రామ గాథ వీను లలర 


తనదు వేగ మణ(గ హనుమ కడలి లోన 
నసురి( గాంచి నుడువ నధిపుండు మును 
నీడలను గ్రహించు నాడది యని యించె 
వినుండు రామ గాథ వీను లలర 


చాల తెజచి నోరు చయ్యన మ్రింగ దొ 
డంగ వే కుదించి యంగ మతండు 
లోనం దూజేీ చించె దాని మర్మములను 
వినుండు రామ గాథ వీను లలర 


24. 


25. 


26. 


27. 


258. 


నెత్తు రొలుకు చుండ నీరధిలోం ద్రోసి 
దాని వేగ మదడరం దా నెగిరను 

జదలు పైకి దిరిగి సమ్మదమున నసేగ 
వినుండు రామ గాథ వీను లలర 


వంద యోజనముల యంత మందు నరసె 
వివిధ తరుల తోడ వెలయు చున్న 

వనముల నెగురుచును వాయు సూను డలరి 
వినుండు రామ గాథ వీను లలర 


కొండ వంటి మేను గుదియించి యసురులు 
నేర కుండుట కయి మారుతాత్మ 

జుండు లంబ యనెడు కొండ పైన దిగెను 
వినుండు రామ గాథ వీను లలర 


వంద యోజనములు వార్చి దాటిన నలు 
పన్న దెజు(గండు హరి వరుండు తరులు 
మెండుగ విలసిల్లు కొండ లోనం జరించె 
వినుండు రామ గాథ వీను లలర 


హరి యరసె. ద్రికూట గిరి శిఖరమ్మున 
నున్న లంక నపుడు జెన్నుగ నమ 
రావతీ పురమ్ము నా వజిలుచు నుండ 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్తరంపు ద్వార మత్తటిః గదిసెను 
నిసిని హనుమ చిన్నని తను వూని 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


విశ్వకర్మ చేత వెలసిన పురిలోన 
వినుండు రామ గాథ వీను లలర 


లంక యనగ బరగు రక్కసి రక్షించు 
లంక నెపుడు వానర వరునిం గని 
యెవర వేల వచ్చి తీవు సెప్పు మనంగ 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్తమంపు లంక యుద్యాన వనముల 
గాంచ నెంచు వాండ నంచితముగ 

నరసి మరలు వాండ నంచు బల్క నతండు 
వినుండు రామ గాథ వీను లలర 


చూడం దరము గాదు సురలకైన జయింప 
కుండ నన్ను దడయ కుండ పొమ్మ 
నంగ హనుమ సూచి నగరి బోదు ననగ 
వినుండు రామ గాథ వీను లలర 


అఅచి యంత కాంత యటబచేత నొక్క చ 
అపు చజిచెను హనుమ కపి వరుండు 
పడతి యని తలంచి వామ హస్తము నెత్తి 
వినుండు రామ గాథ వీను లలర 


శిరము పెనం గొట జిన్నగా విహ్వల 

me ల 
యయి పడె. బుడమి పయి నతివ యంత 
హనుమ నరసి పలికె నాదరమునం దేఆీ 
వినుండు రామ గాథ వీను లలర 


రర. 


36. 


37. 


38. 


39. 


బ్రహ్మ పలికె మున్ను వానరుండు జయింప 
నిన్ను రక్కసులకు నిక్కముగను 

వచ్చు నాపద లని వచ్చె నా సమయమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


నేండు హరి వరేణ్య! నీ వరుగుమ లంక 
లోని కరయ సతిని జానకి నట 

నెల్ల చోటు లందు నింపుగ వెదకుమ 
వినుండు రామ గాథ వీను లలర 


లంక నట్లు గెలిచి రయమున గోడను 
దాటి యెడమ కాలు నాటి పురిని 
రాత్రి వేళ వానరప్రవరుండు సాగె 
వినుండు రామ గాథ వీను లలర 


కిల కిల మను నగవు లలరు గలగల వా 
ద్యమ్ము లడరు నగర మందు సంచ 

రించి వెదక( దొడ(గ మించ నుత్సాహమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


గృహ గృహమ్మును దిరిగి పలు రీతుల నున్న 


భవన పంక్తు లందు బ్లవగ వరుండు 
గాంచ లంక లోన గనలేదు సీతను 
వినుండు రామ గాథ వీను లలర 


అచ్చరలను మించు నంద మైన యతివ 
లలరి పాడు గీతములు వినంబడె 
వేద మంత్రములును విన నయ్యె నచ్చట 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


వినుండు రామ గాథ వీను లలర 


రాజ మార్గ మందు రక్షించు నసురులు 
బల్లిదు లగపడిరి యెల్ల యడల 

జారుల గనె హనుమ సంచరించుచు నుండ 
వినుండు రామ గాథ వీను లలర 


ఇనుప గుదియ లింక గునపమ్ములు పెను రో 
కళ్లు ముల్లు లున్న కట్ట లగ్ని 
గుండములును గత్తు లుండ( బెక్కుర గాంచె 
వినుండు రామ గాథ నీను లలర 


చని చని కని యా దశముఖుని సాధమ్ము 

సతత రక్షితమ్ము శత్రు దుర్గ 

మమ్ము పసిడి మయము నెమ్మి. దూటె హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


నింగి నడుమ. గడు వెలుంగు చంద్రునిం గాంచె 
నాల మంద నున్న యటి యదు 

ల mn) 
వోలె, దనరు చుండ బోవం జీకంటి యెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


త్రాగి మత్తు లైన రక్కసుల నరసె 
నింతుల పయిం గాళ్ల నిడి పరుండ 
వాగు వారిని గనె వాతాత్మజుం డట 
వినుండు రామ గాథ వీను లలర 


చందనము పులిమిన సతులను నిదురించు 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


వారి నవ్వు చున్న వారి నిశ్వ 
సించు వారి కిన్క సంచరించుచు. గాంచె 
వినుడు రామ గాథ నీను లలర 


సిగ్గు పడెడు వారిః జేరి పతుల నున్న 
వారి బూల నున్న వారి ముదము 
నందు వారి సతుల నన్యుల వీక్షించె 
వినుండు రామ గాథ వీను లలర 


ఇందు నందు నేంగి నందటిీ వీక్షింప 

రాజ వంశ జాత రమణి సీత 

నరయ( జాల కుండె హనుమంతు. డెందును 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ గృహము సూచి రాక్షస ముఖ్యుల 
నిండ్ల నెల్ల గాంచె నింక రాణి 
యంతిపురము నందు నింతుల. గాంచెను 
వినుండు రామ గాథ వీను లలర 


ఆయుధమ్ము లూని యంతిపురముః. గాచు 
నసుర వనితల గనె నరయఈ జాల. 

డకట సీత నెందు నవ్వాయు తనయుండు 
వినుండు రామ గాథ వీను లలర 


భవన మధ్య మందు వర విమానము పుష్ప 
క మను పేరి దానిం గాంచె. గాంతి 


మంతము నలరి హనుమంతు. డద్భుతమును 


వినుండు రామ గాథ వీను లలర 


52. 


53. 


54. 


55, 


56. 


అతి విశాల శాల నరసి రావణునకు, 
బ్రీతి కర మయినది వెడలె నంత 
లోని కచ్చెరువున వానర వర్యుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అర్థ రాత్రి వజకు నాట లాడి యలసి 
త్రాగి యొడళు లజుంగ రాని విధము 
నిదుర నున్న యట్టి నెలంతలం గాంచెను 
వినుండు రామ గాథ వీను లలర 


రావణు గృహ మందు రాక్షస గంధర్వ 
కన్య లన్య వంశ కాంత లచటు 

గాన నైరి ధరణి కన్య యొక్కతి దక్క 
వినుండు రామ గాథ వీను లలర 


అసుర కాంత లట్టు లసుర పతిని గూడి 
నట్లు రామభద్రు నవనిజాత 

కూడు గాక యంచు గూర్మి నెంచె హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


ఒక్క మూల నచట నక్కపీంద్రుం డరసె 

లేని గొడుగు వాయుసూనుం డింపు 

గొలుపు చామరమును వెలుంగు లీనుచు నుండ 
వినుండు రామ గాథ వీను లలర 


మేఘము దలపించు మేను వానిం బొడవు 
భుజము లున్న వాని భూషణముల 


57. 


5రి. 


59. 


60. 


61. 


62. 


మెజియు చున్న వాని మేటి బలము వాని 
వినుండు రామ గాథ వీను లలర 


వెండి బట లూని వెలు వానిని నెఅ 
ల ౧ 1 

కనుల వాని మేని గంధ మద్ది 

నట్టి వాని రావణాసురు. గాంచెను 

వినుండు రామ గాథ వీను లలర 


నిద్ర నున్న వాని నెగడిన మత్తు వా 

ని నసుర విభుని గని హనుమ తల్ప 
మందు నబ్బురమ్ము నందె మిక్కుటముగ 
వినుండు రామ గాథ వీను లలర 


ఎంతొ యంద మైన యింతి నేకాంత మం 
దు నిదురించు చుండ దూర మందు 
రూప మరసి హరువరుండు సీతగ నెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


కంటి సీత నంచు మింటి కెగిరి జబ్బ 
లంత జటిచి కంబ మడరి యెక్కి 
కూలి నేలం జూపె కోతి గుణమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


తిరిగి హనుమ దలంచె ధరణిజ యెట్లౌను 
బతిని వీడి నిద్ర వడయం గలదె 
యిట్లు భూష లూన నెంచునె పరికింప 


వినుండు రామ గాథ నీను లలర 


63. 


64. 


65. 


66. 


67. 


ఈమె చేజ్‌ యంచు నెంచి డెందమ్మున( 
బాన భూమి కే(గి మాన నీయు( 

డంత వెదక దొడ(గె హనుమంతు. డెల్లెడ 
వినుండు రామ గాథ వీను లలర 


తావు లందు నెల్ల దా వెదకిన కాన 
రాక సీత నెచట రామ సతిని 
గాంత లన్యుల, గన గల.౧౮ బాపమునకు 


వినుండు రామ గాథ వీను లలర 


కామ మెంచి నేను గాన లేదని యూ 

డిల్లి వెదక దొడ౮ె నెల్ల లతల 

యిండ్ల వనుల నడుమ నెందుం సీతం గనండు 
వినుండు రామ గాథ వీను లలర 


వగపు మీటి నెడందం బరిపరి విధముల 
తలంచి సీత దొరకు దనుక జూతు 

నని యశోక వనము నరయ లేదని యెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


మారుతాత్మజుండు మైథిలీ రామ ల 
క్మణుల క5రంగి రుద్ర శక్రయమ మ 
రుద్రవి హిమకర మరుత్తులకును మ్రొక్కి 
వినుండు రామ గాథ వీను లలర 


మది దలంచి సురల మారుతాత్మజు( డంత' 
గదలి వేగ యెక్కి కాన గోడ 
యయ్యశోక వనము నరసె నబ్బురమును 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


వినుండు రామ గాథ వీను లలర 


మద్ది చెట్టు లింక మామిడి తోపులు 

వివిధ తరుల తోడ వెలయు వనము 
గాంచి వృక్ష వాటిక నట వెదక జాగె 

వినుండు రామ గాథ వీను లలర 


మారుతాత్మజుండు మ్రాను న క్కటి నెక్కి 
నిలిచె డెంద మందు దలచి సీత 
నరయ నోపుదు నిట నంచు నాసక్తితో 
వినుండు రామ గాథ వీను లలర 


దూర మందు నొక్క దొడ్డ కొండ సరస 
నొక్క మందిరమ్ము నక్కపి గనె 

వేయి కంబములను వెలయు నట్టి గుడిని 
వినుండు రామ గాథ వీను లలర 


అంతట నట గాంచె హరివరుం డసుర కాం 
తల నడుమను నొక్క మలిన వస్త్ర 

ను నుపవాసముల వలనం జిక్క భృశముగ 
వినుండు రామ గాథ వీను లలర 


కనుల నీరు నిండ వనరుచుండి మిగుల 
సిగ్గు పడుచు నుండ నగ్గలముగ 
నగలు లేక యున్న మగువను వీక్షించె 
వినుండు రామ గాథ వీను లలర 


నివురు గప్పినట్టి నిప్పు పగిది నున్న 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


యొడలి ప్రభల నరసి యువిద నెంచె 
సీత యంచు మదిని జింతించి కతములు 
వినుండు రామ గాథ వీను లలర 


సీత నరయు చుండ. జెంతను నిలిచి వే 
ధించు చున్న వారు దృషి( బడిరి 
ల 
యసుర కాంత లపుడు హనుమంతున కచట 
వినుండు రామ గాథ వీను లలర 80. 


ఒంటి కన్ను దొకతె యొంటి చెవిది చెవు 

లుండనిదియు' బొట్ట మెం డయినది 

వికృతలు ధరణిజను వేధించు చుండిరి 

వినుండు రామ గాథ వీను లలర 81. 


సీతను గని సంతసించి వాయు సుతుండు 
తరువు నందు నొదిగి హరివరుండు 
నుండ రాత్రి చూచు చుండ గడచె నంత 


వినుండు రామ గాథ వీను లలర 82. 


వేకువ దనరంగ వేద నాదమ్ముల 

నాలకించి రావణాసురుండు 

మేల్కని తమి నరయ మేదినీ తనయను 

వినుండు రామ గాథ వీను లలర 83. 


త్వర నశోక వనికి నరుదెంచె రావణుం 

డనుగ మింప దార లతని వీవ 

జామరమ్ము లన్య భామలు భక్తిమై 

వినుండు రామ గాథ వీను లలర 84. 


వణతశె సీత గాంచి వక్ష్మమ్ము గప్పుకొం 
చు వనరుచుః గరమ్ము సూచి ధరణి 
కాంత నట్టు లసుర కాంతుండు వల్కెను 


వినుండు రామ గాథ వీను లలర 


నన్ను గాంచ భీతి నారీ మణి దగునె 
సాదరమున౦ జూడు నీదు దయను 
గోరుచుంటి నేను గోమలాంగి! వినుము 
వినుండు రామ గాథ వీను లలర 


నరుల యం దయిన నసురు లందు నైనను 
నిన్ను గావ దారి నెన్ను వారు 

లేరు నన్ను గొనుమ నీరజాక్షి! యెలమి 
వినుండు రామ గాథ వీను లలర 


పర సతీమణుల నపహరించు టసుర వ 
ర్యులకు ధర్మ మెంచ వలచి నన్ను 

రాజ్య సుఖము లెల్ల రమణి యనుభవింపు 
వినుండు రామ గాథ వీను లలర 


వసుధ నే జయించి వైదేహి నీ తండ్రి 
కిత్తు వనిని దిరుగు రిత్త రాము! 
డేల నీకు నన్ను బాల! గ్రహింపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


ఓలలాడు సిరుల నో లలనామణి! 
నగల నూను మింక వగపు వీడి 


85. 


86. 


87. 


88. 


89. 


90. 


దేవి వగుమ నాదు దేవేరులకు నెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


కలత. జంది యసురు పలుకులకు, గరమ్ము 


గడిపరక యొకటి యడ్ల పెటి 

0౧ “ఈ ల 
సీత తలంచి పతి వచించె మెల్లగ నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


నీదు దార లందు నీ మన ముంచుమ 
యెంతు నాదు పతిని నంతరంగ 

మందు నేను నిత్య మసురవర్య వినుమ 
వినుండు రామ గాథ వీను లలర 


మంచి మార్గ మందు మసలుమ యసురేంద్ర! 


పరుని సతిని నేను భార్య నెట్టు 
లాదు నీకు ధర్మ మందు జరింపుమ 
వినుండు రామ గాథ వీను లలర 


రావణ! నశియించు లంకా నగర మెల్ల 
దోషము నొనరింప దుష్ట చింత 

నమున నొక్కని వలననె నిశ్చయమ్ముగ 
వినుండు రామ గాథ వీను లలర 


చేర్పు మింక నన్ను శీఘ్రమ రాముని 
దరికి వేడు మీవు శరణ మతనిం 

గాచు నిన్ను నసుర! కరుణ నా రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


91. 


92. 


93. 


94. 


95. 


కుక్క యొక్క టెందు నుక్కున( బులుల జ 
త నెదిరింప లేని దారి నీకు 
రామలక్ష్మణుల దరమె మారా శనగ నాజి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆ వచనము లల్ల నాలకించి కినుక, 
బలికె రావణుండు లలన! రెండు 

నెలల గడువు నిత్తు నీకు నను వరింప 
వినుండు రామ గాథ వీను లలర 


దాట నెలలు రెండు ధరణిజ నీవు వ 
రింప కున్న నన్ను జంపు వా(డ 
నని వచించి రాక్షసాంగనల నరసి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎల్లరు నొనరింపు డే రీతి నను గోరు 

సీత మించి యట్లు శిక్ష లొసంగి 

యైన ననునయమున నైన యని వెడలె 
వినుండు రామ గాథ వీను లలర 


చేరి సీత చుట్టు వారు తరింప దొ 
డంగిరి వరియింపు మంగనా మ 
ణి! యసుర గణ నాథు నెమ్మి నంచు మిగుల 
వినుండు రామ గాథ వీను లలర 


మనుమః డితండు సీత! వినుమ పులస్తు 


్యని 


కు మటి విశ్రవసునకు, దనయుండు 
దశముఖుండు పతిగం దగు రావణుడు నీకు 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రు గూడి యమరు లిల లోన ముప్పది 

ముగ్గు రోడి రెదిరి దిగ్గ విడిచి 

సంశయమ్ము గొనుమ చంద్ర వదన వాని 

వినుండు రామ గాథ వీను లలర 102. 


ఎవ్వ రెవ్విధి వచియించినం బతి. దక్క 

నన్యు గోర నంచు నవనిజ యన 

నలిగి యసుర కాంత లంత బల్కి రిటుల 

వినుండు రామ గాథ వీను లలర 103. 


మా పలుకులు వినక మసలిన నిన్ను వ 

ధించి తిందు మింక6 బంచు కొంచు 

నంచు నాలకించి యా పల్కులను సీత 

వినుండు రామ గాథ వీను లలర 104. 


వగచు చుండ నామెను గని త్రిజట యను 

యసురి దా నిసి, గల యందు రామ 

జయము రాక్షసేంద్రు లయము గంటి ననియె 

వినుండు రామ గాథ వీను లలర 105. 


రావణుం డనిన గిరలను గడువు నెంచి 

యుండు గతి నరయక మెండుగ. కల. 

త సెలంగ మది జావ దల.చె. బుడమి పట్టి 

వినుండు రామ గాథ వీను లలర 106. 


గోచరమ్ము లయ్యెం గోమలి కంత నం 107. 


గమ్ము లందు. కడు శుభమ్ము లొసంగు 
మంచి శకునములు సమంచిత రీతిని 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి హనుమ యందటీ పల్కుల 

నాత్మ కలంతం జెంది యవనిజ కెటి 

గింపం దన్ను మది. దలంపః జాగె విధము 

వినుండు రామ గాథ వీను లలర 108. 


ఊటడింప కుండ నుర్వీసుతను జన్న 

నేను బ్రాణములను దాను విడుచు 

పలుక విందు రసుర వనితలు పల్కుల 

వినుండు రామ గాథ వీను లలర 109. 


చింతనమ్ము సేసి యంత నిలిచి చెట్టు 

పైన రామ కథను వీను లలర 

మనుజ భాష లోన మారుతి పాడిన 

వినుండు రామ గాథ వీను లలర 110. 


ఆలకించి సీత యానంద మొదవంగ( 

జుట్టును బరికించి చూచె బైన 

దరువు మీద కోతి దలంచెను గల యని 

వినుండు రామ గాథ వీను లలర 111. 


కపిని గంటి గలను గా దిది శాస్త్ర స 

మ్మతము నిద్ర లేని మగువ యెట్లు 

గను గల నని తిర్గి మన మందు+ దర్శించి 

వినుండు రామ గాథ వీను లలర 112. 


వానరేంద్రు6 డనిన వాక్యమ్ము లల్ల ఫ 
లించు. గాక యంచు నంచితముగ 
మ్రొక్కె సురల కెల్ల భూదేవి నందన 
వినుండు రామ గాథ వీను లలర 


మారుతాత్మ జుండు మ్రాను నవతరించి 
నీతి నున్న యట్టి సీతం జేరి 
ల 
నమ్రు.డయి వచించె నతుల నొసగి యిట్లు 
వినుండు రామ గాథ నీను లలర 


రామ దూత నేను లంఘించి కడలిని 

నరయ సీత వచ్చినట్టి వాడ 

ను హనుమంతుండను వినుమ పల్కు మెవరవు 
వినుండు రామ గాథ వీను లలర 


నైరృతాధము,డు జనస్థానమునః గొని 
తెచ్చినట్టి యా సతివి యయిన వ 
చింపు భద్ర మగును సీత వగుదు వేని 
వినుండు రామ గాథ వీను లలర 


అనిన విని ముదమ్ము నంది మనము లోన 
సీత రావణుండు సేరె నేమొ 

మాయ చేత నంచు మాటలాడక యుండ 
వినుండు రామ గాథ వీను లలర 


రాము రూపు రేఖల నుడివి లక్కణు 
వర్ణనమ్ము సేసి వాయుజుండు 


11౨. 


114, 


115. 


116. 


117. 


118. 


వినుమ నిజము నేను హనుమంతుండ ననుచు 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డిడిన యుంగరమ్ము సమర్పించి 

నమ్ము మమ్మ దేవి నన్ను శంక 

వీడి యనగ ముదము తోడ. గైకొని సీత 

వినుండు రామ గాథ వీను లలర 119. 


ఉంగరమ్ము సూచి యంగనా మణి రాము 

గన్న రీతి దలంచె చెన్నుగ మది 

సంతసమ్ము నంది సంస్తుతించెః గపిని 

వినుండు రామ గాథ వీను లలర 120. 


మరల మరల యడిగి మైథిలి రాముని 

కుశల మెటి(గి గడువు గూర్చి పలికి 

రావణు వధియింప రాము డెప్పుడు వచ్చు 

వినుండు రామ గాథ వీను లలర 121. 


వేగ వచ్చునట్లు వీర చేయుమ యంచు. 

బలికి సీత యనియె బ్రతుక జాల 

నెలలు రెండు చనిన నే నని తెల్పుమ 

వినుండు రామ గాథ వీను లలర 122. 


అట్టుల యని హనుమ యనియు. దిరిగి రాము 

డరుగుదెంచు నిటకు నాజి, గూల్చు 

బంధు జనుల తోడ బంక్తి ముఖుని నమ్ము 

వినుండు రామ గాథ వీను లలర 123. 


నాదు వీపు పైన నారీమణి కొని పో 

యెదను దల్లి రాం దగుదు వనంగ 

సీత నగుచు నుండ జెలగి హనుమ యంత 
వినుండు రామ గాథ వీను లలర 


పెంచె. దనదు తనువు భికరముగం గొండ 
వోలె నుండ నపుడు గాలి పట్టి 

కాంచి సీత భీమ కాయుని హనుమను 
వినుండు రామ గాథ వీను లలర 


నీదు బలము హనుమ! నే నెజింగితిం దగ 
దట్లు సనగ నాకు నా రఘుపతి 

వచ్చి నను గ్రహింప బాడి యగును జుమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


నా విని వచియించె నా వాయు తనయుండు 
సంతసించి రామచంద్రున కొస 

గంగ నానవాలు కరుణ నిమ్మని యంత 
వినుండు రామ గాథ వీను లలర 


కాకి యొకటి తన్ను గాజీయపెట్ట ము 
వ్రాము( డంత దాని బ్రహ్మ నామ 

భీక రాస్త్రమునను బెటీకిన కను కత 
వినుండు రామ గాథ వీను లలర 


వివరముగం దెలిపి నుడువ రామునకు జీర 
లోనం గటి నటి రుచిర మూర 
ల ల టి 


రత్న మొసం బురుష రత్నమున కొసంగ 


124. 


125. 


126. 


127. 


128. 


129. 


వినుండు రామ గాథ వీను లలర 


నేను బ్రతికి యుండ మానవేంద్రుం డరు 

దెంచి యిటకు నన్ను తీసికొని చ 

నెడు విధమ్ము రాముని జరియింపు మనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


సింహ నిభులు వీర శేఖరు లా రామ 
లక్షణు లరుదెంచి రావణుని వ 

ధించి నిన్ను గందు రంచు( బల్కి హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


ఆనతిమ్ము నాకు నరుగ వేగ యనం గు 
శల మడిగితి ననుమ సకల హరుల 
రాఘవులను నని ధరణిజ యనుమతింప 
వినుండు రామ గాథ వీను లలర 


వందనమ్ము లొసంగి వాతాత్మజుం డవ 
నిజకుం బ్రితి సెంది నిర్గమింప 

దొడంగి తలచె జేయ వెడ పనిని నొకటి 
వినుండు రామ గాథ వీను లలర 


కంటి సీత నెలమి( గాకుత్సు కరుణను 

లంక యందు దనరు శొవటునీ బ 

లమ్ము నేర వలయు జుమ్మి నా కని యెంచె 
వినుండు రామ గాథ వీను లలర 


130. 


131. 


132. 


133. 


134. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున సుందర కాండ మందు మొదటి 
భాగము. 


సుందర కాండము 
రండవ భాగము 


రావణుని బల మెటుంగ' దలంచి యశోకవనమును ధ్వంసము సేసి యెదిరింప నెనుబది వేలమంది 
రక్కసులను జంపి యింద్రజిత్తుచే బంధింపంబడి రావణు గాంచి సీతను రామున కొసంగు మని 
బోధించుట, రావణు నాజ్ఞ నసురులు మారుతి తో(కకు నిప్పు వెట్ట నతండు లంకను గాల్చుట, తిరిగి 
వచ్చి సీతను జూచిన విధము నెల్ల రామున కెటి(గించుట. 


ఆ.వె. రావణుని వన మిది రమ్యము నందన 
వన నిభమ్ము దీని ధ్వంస మగ్ని 
యడమ గాల్చు పగిది నడరి చేసెదం గాక 


వినుండు రామ గాథ నీను లలర 1. 


రావ ణాజ్జ్ఞ వచ్చు రాక్షస వీరులం 

జంపి యంగ నాకు సముచితమ్ము 

రావణుని గన నగు రాక్షసేంద్రుని వేగ 

వినుండు రామ గాథ వీను లలర 2. 


ఊహ సేసి యిటుల నూరు వేగమ్మున( 

గూల్ప( జాగె( దరుల ఘోరముగను 

వాయుజుం డశోక వనము నందు. జెలంగి 

వినుండు రామ గాథ వీను లలర 3. 


చెట్టు లట్లు విటు(గ జెటువులు గూలంగ 
లతలు లేంజిగుళ్లు లయము గాంగ 

పక్షు లటివ( జాగె వన మందు భీతిల్లి 
వినుండు రామ గాథ వీను లలర 


అసుర వనిత లంత హరి వరునిం గనిరి 
లేచి నిద్ర నుండి చూచి నంత 

భీతి గలుగు నట్టి భీమ కాయము వాని 
వినుండు రామ గాథ వీను లలర 


వార లే(గి నుడివి రా రావణున కిట్లు 
కోతి యొకటి వచ్చి కొన్ని మాట 
లాడె సీత తోడ నవి యేమొ తెల్పదు 
విను(డు రామ గాథ వీను లలర 


ఎంత యడిగిన యసురేంద్ర! పలుక కుండే 
బెద్ద మేను తోడ దద్ద పాడు 

సేసె వనమును గపి శేఖరుండు సెలంగి 
వినుండు రామ గాథ వీను లలర 


కినిసి పల్కులు విని కింకరు లను వారి 
నంప బలము నందు నాత్మ సముల 
రావణుండు కపిని రయమున బంధింప 
వినుండు రామ గాథ వీను లలర 


రఘుపతికి జయమ్ము లక్ష్మణునకు జయ 
మ్ము రవిసుతునకు జయము రఘు వీరు 


దాసుడను హనుమను నాసరి యే రంచు 


వినుండు రామ గాథ వీను లలర 


గర్భ లొసఃగు చుండ గపి సత్తముం డరు 
దెంచి రట కసురులు మించి యాయు 
ధమ్ములం గొని పౌరుషమ్మున నెదిరింప 
వినుండు రామ గాథ వీను లలర 


చుట్టు ముట్ట దన్నసురులు తోరణ మందు 
నున్న పరిఘ గాంచి యొకటి పట్టి 

చంపె వారి నెల్ల, జయ్యన మారుతి 
వినుండు రామ గాథ వీను లలర 


వారిం జంపి నిలిచె దోరణమ్మున హను 

మంతు డంత జంబుమాలి దుర్జ 

యుని( బ్రహస్తు తనయు నుగ్రు బంపె విభుండు 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ యటిపులు విని యా చైత్య పాలకు 
లంత వంద మంది హనుమ పైకి 

దూంక6( గంబ మూని త్రుంచె వారి నతండు 
వినుండు రామ గాథ వీను లలర 


జంబు మాలి వేసి శరములు బాధింప 
గరము వాయు సుతునిం గపి వరుండు 
శిలను గాంచి యొకటి తలపైన వ్రేయంగ 
వినుండు రామ గాథ వీను లలర 


తూఫులు పది వేసి దొడ్డ రాయిని ముక్క 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


లుగ నొనర్పం గాంచి రోష మూని 
పరిఘ తోడ జంపె వాని వాయు సుతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు కిన్క రగుల మిగుల మంత్రి 
సుతుల నేడ్వురం గని శూర వరుల 
నంపె నాజి నడరి హనుమంతు బంధింప 
వినుండు రామ గాథ వీను లలర 


ఆయుధమ్ము లూని యసుర వీరులతోడ 
మంత్రి తనయు లే/గి మారుతాత్మ 

జు పయి నంపవాన విపులమ్ముగ, గురియ 
వినుండు రామ గాథ వీను లలర 


అంతరమ్ము లేక యమ్ములు తను వెల్ల, 
గప్ప వాయు తనయు'. డప్పు దక్క 
జముగం దనరె వాన జల్లుల గిరి వోలె 


వినుండు రామ గాథ వీను లలర 


నింగి నెగిరి వాని నిష్ఫల మొనరించి 
యజచి దుమికి యంత నసుర గణము 
పైకి ముష్టి గోళ్ల పదముల! దలముల 
వినుండు రామ గాథ వీను లలర 


పగటి నెల్ల నడరి బాధించి మిక్కిలి 
మంత్రి సుతులం గూడి మనుజ భోజ 
నుల వధించె నా ఘనుం డాంజనేయుండు 


వినుండు రామ గాథ వీను లలర 


16. 


17. 


18. 


19. 


20. 


రోష మడర కడు విరూపాక్షు సేనతో 
నంపె రావణుడు మహా కపి నని 
బట్టి విక్రమమున బంధింప నుగ్రుని 
వినుండు రామ గాథ వీను లలర 


దుర్ధరుండు వేయం దూపు లైదింటిని 
నజచెం దలను దగుల హనుమ నింగి 
కెగిరె దనువు పెంచి పగతుని వీక్షించి 
వినుండు రామ గాథ వీను లలర 


వంద తూపు లేయ వాండు హనుమ దూతె 
వాని రథము పయికి వాజు లనిమి 

దణ6గ విటు(గ నరద మడంగె దుర్ధరుం డాజి 
వినుండు రామ గాథ వీను లలర 


ఏశు మీటి నంత యూపాక్షుండును విరూ 

పాక్షు(డు నెదిరింప హనుమండు బెక 

లించి చెటు కొటి మించి యిర్వురః జంపె 
ళు! ల 

వినుండు రామ గాథ వీను లలర 


పడగ ముగ్గు రట్లు ప్రఘసుండు భాసక 
ర్లుండు నెడంద లందు రోష మూని 

తీక్ట శూలముల నెదిర్చి రంత హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


నెత్తు రోడు చుండ నత్తణి మేనున( 
గొండ నొకటి నెత్తి కొట్టి చంపె 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


నసురుల నుభయులను వెస నాజి నుగ్రు(డై 


వినుండు రామ గాథ వీను లలర 


కరులం గరుల తోడం దురగములం దుర 
గముల నరదముల రథముల యోధు 

ల బర యోధుల వలనా బరి మార్చ నడరి 
వినుండు రామ గాథ వీను లలర 


సేనకు విభు లట్లు చేవ తటింగి చావ 
నసుర నాథు( డంత నాత్మ సుతుని 
వీక్షణమ్ము సేసె నక్ష కుమారుని 
వినుండు రామ గాథ వీను లలర 


తండ్రి యట్లు చూడ దన్ను నక్షకుమారు' 
డంత. జాప మూని యరిగె వేగ 
బాల భాను భంగి జాల వెలుంగుచు 


వినుండు రామ గాథ నీను లలర 


హరిని గాంచి యంత నకుండు నాటెను 
నుదుట మూడు తూపు లుదరి యంప 
వాన కురిసె( గిన్క వానరేంద్రుని పైన 
వినుండు రామ గాథ వీను లలర 


మింటినిం జరించి మేటి నీరుం డంప 
వాన రిత్త పజచి బాలు నక్షు( 

గాంచి వీర్య మరసి కపి వర్యు( డుప్పొంగె 
వినుండు రామ గాథ వీను లలర 


2; 


258. 


29. 


30. 


31. 


పోరు నందు ఘనుండు వీర వర్యుల మేటి 
బాలు డంచు నెంచి యాల మందు. 
జంప వాని నిచ్చగింప కరయు చుండ 
వినుండు రామ గాథ వీను లలర 


విక్రమింప( జాగె భీకరమ్ముగ నమ్ము 

లేసి యకు( డాజి రోస మూని 

యంత హనుమ నిర్ణయ వధింపః దలపోసి 
వినుండు రామ గాథ వీను లలర 


కూల్చా హనుమ కొట్ల గుజ్జమ్ము లనిమి దిం 
ల అ 


టి నజచేత వడి వడి యుటికి యసు 
రుండు కత్తి విల్లు నొండు నూని యెగిరె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆకసమ్ము నందు నక్ష కుమారుని 
కాళ్ల బట్టి లాగి కపి వరుండు 

నేల విసరం ద్రిప్పి కూలె నూపిరి వోవ 
వినుండు రామ గాథ వీను లలర 


విని సుతుని మరణము కనలి భృశమ్ముగ 
నేంపు మీజ నంపె నింద్ర జిత్తు 

నమర సమునిం దేర హనుమను బంధించి 
వినుండు రామ గాథ వీను లలర 


పులులు నాల్లు లాగు భూరి రథము నెక్కి 
యనుగమింపం దనను నసుర గణము 
రావణి చని గాంచి ఫ్లవగ వరేణ్యుని 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


వినుండు రామ గాథ వీను లలర 


నిశిత శరము లంత నిగుడంజేయ హరిపై 
వెస ననేకములను వెజపు లేక 
వ్యర్థములుగ జేసె హనుమ యన్నింటిని 
వినుండు రామ గాథ వీను లలర 


చావు లేమి యెట్టి శస్త్రముల వలన 
మారుతాత్మ జునకు నేరి యసుర 
వరుండు వేసె హనుమ పైన బ్రహ్మాస్త్రమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


వనజ గర్భు పైనం దనరు గౌరవమునః 
గట్టు వడెను హనుమ దిట్ట యైనం 

దలంచి బ్రహ్మ వర మెదను వాయు తనయుండు 
వినుండు రామ గాథ వీను లలర 


కటు వడ వాని గాంచి రక్కసు లంత 
ల “ఈమే 
ద్రాళ్లః కట్టి రతనిం ద్రుళ్లి విడిచె 
నస్త మంత హనుమ నన్య బంధ మరసి 
వినుండు రామ గాథ వీను లలర 


శీఘ్రమ కొనిపోయి జింతించి బంధన 
మునకు హనుమ నంత జనకు కడకు 
నింద్ర జిత్తు కపిని నెల్ల రడుచు చుండ 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రుల పరిజనుల మధ్య మణిమయ భూ 


358. 


39. 


40. 


41. 


42. 


43. 


షణుండు రావణుండు సభను నుండ. 
గాంచె రాక్షసేంద్రుం. గపి గణ ముఖ్యుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆతత భుజ వీర్యు హనుమను గని విభుం 
డాగ్రహమున నా ప్రహస్తు బనిచె 
నెవ్వ రేల వచ్చె నితడు గన్గొన మని 
౧ 
వినుండు రామ గాథ వీను లలర 


వనము సేరి యేల భగ్నము గావించె 
నిటి ఘోర మెన కృత్య మేల 

లు మూ: 
సేసె నెల్లయు+ దెలిసికొనుమ నీ వంచు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి యా దశాస్యు పల్కులను+ బ్ర 
హస్తుండు హనుమః గని యనియె నోడ 
కుమ శుభం బగును నిజము వచించిన నీకు 
వినుండు రామ గాథ వీను లలర 


రూప మంద కపివి యీ పరాక్రమమున( 
గావు నీదు రాక కతము సెప్పు 
మనృత మాడం బోవు నసువులు వానర! 
వినుండు రామ గాథ వీను లలర 


అన విని వచియించె హనుమ యిట్లసురేంద్రు 
గాంచ సులభ మంచు నెంచి చేసి 

తిని వన లయ మేను దెట్టతనమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


44. 


45. 


46. 


47. 


48. 


రక్కసు లెౌదిరింప బ్రాణ రక్షణ మెంచి 
యుద్దము ననరింప నుత్సహించి 
తిని సురలు నసురులు నను బట్ట నోపరు 


వినుండు రామ గాథ వీను లలర 


వరము నట్టు లొస(గె బ్రహ్మ పితామహు 

ని పయి గారవమున నేను లొంగి 

తిని విడువం బడిన నలిన జాస్త్రమున నుండి 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ దర్శనంపు రతిని సైచితిని బా 

ధింప నసురులు నను దిటవు నూని 
రామ దూత నంచు రాజ! నేరుమ నన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చితిని హరిపతి పంప సుగ్రీవుండు 
నీదు కుశల మడిగె సోదరుండు 
రామ సతి నరసితి లంకలో సీతను 


వినుండు రామ గాథ వీను లలర 


వాలిని వధియించి వసుధ సుగ్రీవున 
కొస(గె రాముడు మనుజోత్తముండు 
చేసె, బ్రతిన వెదక సీత సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


దొంగిలించి తసుర! యంగనా మణి సీత 


నెజు(గ కుండ నకట యింతి యదు 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


తలల పా మనంగ వలచి దుర్మరణము 
వినుండు రామ గాథ నీను లలర 


కా దసురుండు కాదు గంధర్వు( డమరుండు 
కాదు యక్ష వరుడు కాదు పన్న 

గుండు కాదు కపి వరుండు సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


నర వరుండు రాము డురుతర వీర్యుండు 
వానిని నెదిరింప వసుధ నొక్క( 
డైన లేడు బ్రతుక వపరాధ మొనరింప 


వినుండు రామ గాథ నీను లలర 


బ్రహ్మ శక్రు లింక( ద్యంబకుండు నయిన 
రామ వధ్యున కిల రక్షణమ్ము 
నొసంగ రారు వినుమ యసురేంద్ర! నిక్కమ్ము 


వినుండు రామ గాథ వీను లలర 


మోయ కింక బరువు పుడమి పట్టి యనెడు 
యముని పాశము నసు రాధిప! భుజ 
ములను బరుల సతుల మోహింప భావ్యంబె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆజి లోన సురలు నసురులు గంధర్వు 
లన యక్షులు ఫణు లైన నిలువ 

గలరె రాము నెదుట వలదు జానకి నిమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


55: 


56. 


57. 


5రి. 


59. 


హనుమ యన్న పలుకు లాలకించి దశము 
ఖుండు రోష మడర మెండు గాను 

బండ్లు కొజికి పంచె వధియింప దూతను 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న నిశ్చయింప నట్లు దూతను జంపు 
టకు విభీషణుండు డగ్గజి వచి 
యించె నిట్లు రాక్షసేంద్రు రావణుతోడ 


వినుండు రామ గాథ నీను లలర 


అగ్రజ క్షమియింపు మాలకింప( దగుదు 
నాదు భాషణముల నాదరమున 
దూత( జంప రాదు దోష మొనర్చిన 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు కిన్క రగులం బలిక దమ్ము 
నింగని యిట్లు దుష్టుని నపకారి 
బాపిని వధియింప బాప మంట దనుచు 


వినుండు రామ గాథ నీను లలర 


ఎటు(గు దీవు నీతు లెల్ల నగ్రజ! కొట్ట 
వచ్చు మచ్చ లుంచ వచ్చు మెయిని 
నంగ వికృతు జేయ నగును జంప దగదు 
వినుండు రామ గాథ వీను లలర 


దూత నంచు. బలుకనా తమ్ముని పలుకు 
లాలకించి తోంక కగ్ని( బెట 
ల 


నాన తిచ్చె నంత నసుర నాథుం డలిగి 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


వినుండు రామ గాథ వీను లలర 


తోక మండు చుండ నీ కపిః ద్రిప్పుడు 
నగర వీధు లం దనంగ నసురు 
లడరి చుటి బట లగ్ని ముటించిరి 

ల ల ల 
వినుండు రామ గాథ వీను లలర 


మండు చుండ! దోక మానిసి దిండ్లు త్రి 
ప్పిరి కపి వరుని బుర వీథు లందు 
నవనిజకు నుడివిరి యసుర కాంతలు దాని 
వినుండు రామ గాథ వీను లలర 


విని కలంత సెంది వేండికొనంగ సీత 

వహ్ని దేవుని మది వానర వరు 

గరుణం గావు మంచు. గరుణించె ననిలుండు 
వినుండు రామ గాథ వీను లలర 


వింత చల్ల నయ్యె నంత మండెడు తోంక 
నబ్బురమ్ము వడసె హనుమ రామ 

మహిమ యంచు నెగిరి మారుతి మెయి పెంచి 
వినుండు రామ గాథ వీను లలర 


దిట్టముగ గుదించి తిరిగి బంధమ్ములు 
వీడ నద్రి నిభము వెటింగి తోర 

ణమున( బరిఘం గాంచి నక్తంచరుల( జంపి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎలమి నంత నాతం డింటింటికిం దిరిగి 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


కాల్చె దోక తోడం గపి వరుండు 
కడిలి కేగి మంట నడంగం జేసెను వెస 
వినుండు రామ గాథ వీను లలర 


మండు చుండ లంక మెండుగ గాలని 
చోటు లేక యుండ౦ జోద్యముగను 
సీతందలంచి యంత. జింతింపం జాగెను 
వినుండు రామ గాథ వీను లలర 


వీడితి నిట నా విభీషణు వేశ్మం బ 
శోక వనము నకట సుంత విడువ 
లేదు సీత కాల లేదు గద యనుచు 
వినుండు రామ గాథ వీను లలర 


కాల లేదు నాదు వాలము సతి సీత 
కేల కలుగ నోపు నెట్టి యాప 


ద యయిన నని యెడందం దలంచి వేగ యరిగి 


వినుండు రామ గాథ వీను లలర 


సీత దరికి హనుమ చెన్ను(గ గాంచి వై 
దేహిని. గుశలముగం దేజీ మదిని 


వందనమ్ము లొసంగి పలికె హనుమ యిట్లు 


వినుండు రామ గాథ వీను లలర 


క్షేమ మడర( గంటి జెన్నుగ దేవియి 
చ్చోట నిన్ను ననగ సుదతి పలికె 
బ్రోత్సహింపు పతిని రుచిర రీతి ననుచు 
వినుండు రామ గాథ వీను లలర 


72. 


73. 


74. 


75. 


76. 


అరుగు దెంచు రాము డడరి యిటకు( జంపి 
రిపుల నాజి నీ వగపు నడంచు 
నని యనుజ్ఞ వడసి హనుమ యే(గ దొడంగె 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్తరింప( గడలి నత్తజి మేను పెం 

చి హను మంతు. డంతం జేరి నగ మ 
రిష్ట మనెడు దాని రేగి యెగిరె నెక్కి 
వినుండు రామ గాథ వీను లలర 


చని చని హనుమ రయమున సమీపింప మ 
హేంద్ర నగము సఖుల నెల్ల. గాంచు 

వేడ్క నబిచె నంత బిగ్గరగ మురిసి 

వినుండు రామ గాథ వీను లలర 


అటిపు నాలకించి హరుల౦ బిలిచి జాంబ 
వంతు. డనియె నిట్లు వాయుజుం డ 

టం గృతకృత్యుం డయ్యెను గపి వరుం డని 
వినుండు రామ గాథ వీను లలర 


వార లంత ముదము వడసి గెంతుచు వచ్చి 
హనుమ. గాంచు వేడ్క యడర మదుల 
నిలిచి రద్రి పైన నలరుచు నెల్లరు 


వినుండు రామ గాథ నీను లలర 


అంత కాలు నూన నద్రి పైన హనుమ 


ఫలము లింక మూలముల నొసంగి 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


హరి వరేణ్యు లాల్ల నర్చించి రింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


జాంబ వంతునకును జక్క నంగదునకు 


వృదులకును హరుల కెల్లం బెద 
ధి శద 


తనము నొసగి వాయు తనయుండు యుక్కను 


వినుండు రామ గాథ వీను లలర 


కంటి సీత లంక గాల్చితి లంకాపు 
రమ్ము నెల్ల నడరి రక్కసుల నె 
నుబది వేల మంది నుజీమితి నచ్చట 
వినుడు రామ గాథ వీను లలర 


సీత క్షేమ మట గృశించి రాముని రాక 
కెదురు చూచు చుండె నెంతయును వ 
గపున నంచు హనుమ కర్తవ్యము నడిగె 
వినుండు రామ గాథ వీను లలర 


కపి వరుండు హనుమ కడలి దాటుట నుండి 
చేసి నట్టి పనుల జెప్ప వివర 

ముగను బలికె యుక్తముగ జాంబ వంతుండు 
వినుండు రామ గాథ వీను లలర 


రామున కెటి(గించి రామ వాక్యమ్ముల 
ననుసరింపం దగును మనకు ననగ 
సమ్మతించి యేగ6 జాగిరి హరు లెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


83. 


84. 


85. 


86. 


87. 


మార్గ మధ్య మందు మధు వనము నరసి 
యంగదుని యనుజ్ఞ నానం దొడంగి 

రచటి మధువు నంత నానంద మడరంగ 
వినుండు రామ గాథ వీను లలర 


త్రాగి మత్తు మీ దద్దయు నాడుచు( 
బాడుచు వన మెల్ల బాడు సేయు 
చుండ6గ దధిముబఖుండు సూచి వారింపంగ 


వినుండు రామ గాథ వీను లలర 


వనము గాచు వాని వానరు లెల్లరు 
గోళ్లం గీరి రంత ఘోరముగను 

డెంద మెరియ వాని నిందింప( జాగిరి 
వినుండు రామ గాథ వీను లలర 


తన యనుజ్ఞ సుంత తల(పక వారింప 
దధిముఖునిం గినుకను దాత యంచు 
నెంచ కంగదుండు మించి బాధించిన 
వినుండు రామ గాథ వీను లలర 


వనరు చుండి మిగుల ననుచరులను గూడి 
దధిముఖుండు గదలి త్వరితముగ స 
మగ్రము వన లయము సుగ్రీవునకు దెల్పె 
వినుండు రామ గాథ వీను లలర 


తలంచె నాలకించి దధిముఖు పల్కు లి 
ట్లు కృతకృత్యు లై రటుల జరుగక 


యున్న నిట్లు సేయ నోప రనుచు సారి 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


వినుండు రామ గాథ వీను లలర 


కనిరి సీత నంచు. గాకుత్ముతోం బల్కి 
వాన రాధిపుండు వానరులను 

వేగ తేర బంచె విజయుల దధిముఖు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆజ్ఞ నొసంగం దనకు నట్లు సుగ్రీవుండు 
దధిముఖుండు కదలి తద్ద గార 

వమున నంగదునకు వందనమ్ము లొసంగి 
వినుండు రామ గాథ వీను లలర 


పలికె నాత డిట్లు వానర నాథుండు 
పిల్చెం దన్ను జూడ, బ్రీతి మిమ్ము 
శీఘ్తు మెల్ల వారు సేర జన వలయు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి యంత నంగదుండు వలికె 
హరుల తోడం దృప్తిలి రని యెంతు 

రాము. డెటి(గి యుండు భామను గని నట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


వేగ యేం/గ నొప్పు వీరులార మనకు 
నాజ్ఞ యనగ రాదు నడుగు చుంటిః 
జేయ+ దగిన పనిని శీఘ్రమ పల్కుండు 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదు పలుకులకు నానంద మడరంగ 


94, 


9౨. 


96. 


97. 


98. 


99. 


సమ్మతించి యంత నెమ్మి జనం దొ 
డంగిరి వారు వేగముగను రామునిం గాంచ 
వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణుల నరసి సీతం గన కున్న 
సాహసింప రట్టు లా హరి వరు 

లని వచించు చుండ హరు లంత. జేరిరి 
వినుడు రామ గాథ వీను లలర 


అంగ దాది సకల హరు లంత రాముని 
చెంత కరిగి నిల్చి రంత ముదము 
మూర సారి చెంత మ్రొక్కి గౌరవమున 
వినుండు రామ గాథ వీను లలర 


మారుతాత్మజుండు మనుజేంద్రు రాముని 
గాంచి మ్రొక్కి పలికె గంటి సీత 

లంక నంచు. బతి. దలంచు చున్న సతిని 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు గాంచెం బ్లవగ వర్యుని బహు 
మాన దృష్టిని హనుమను ముదమ్ము 
మీటి రాము( డందె మేర లేని ముదమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


ప్లవగ వరుల గాంచి రాము డడిగె నిట్లు 
సీత గుజిచి యెల్ల జెప్పు. డెట్లు 

దా జరించు నుంచు. దలశూలు నా యందు 
వినుండు రామ గాథ వీను లలర 


100. 


101. 


102. 


103. 


104. 


రాఘవేంద్రు పల్కులను విని వానరు 
లెల్ల మారుతిం గని యింపుగ వచి 
యింపు మెల్ల నీవ యేంగి గాంచిన రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


ప్రీతి సీతం గనిన వృత్తాంతమును వివ 
రమ్ముగ వచియించె రాఘవునకు 
మొదటి నుండి యెల్ల మూరి కడ వజకు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుం డొసంగె రామకు రెండు నె 
లల గడువును దాటిన లలనను వ 
ధించు రక్కసుండు దేవి జానకి నని 
వినుండు రామ గాథ వీను లలర 


నిత్య ముంచి రక్తి నీ పయిం దలంచుచు 
నిన్ను సత మసుర వనిత లొసంగు 
తర్జ్దనములు సైచి తపియించు చున్నది 
వినుండు రామ గాథ వీను లలర 


ఒక్క మాసము సన నుండ. బ్రాణమ్ముల 
నేను బ్రాణ నాథ! నీవ దిక్క 

నుచు వచించి నీకు నుడువ మనియె సీత 
వినుండు రామ గాథ వీను లలర 


ఊటడించితి నట నువిదను సీతను 
నీవు వచ్చి వేగ రావణు వధి 


105. 


106. 


107. 


108. 


109. 


110. 


యించి నెమ్మి గొందు వంచు. బలికి నేను 
వినుండు రామ గాథ వీను లలర 


ఆనవాలున కయి యవనిజ తన శిరో 

రత్న మొసంగి యింక రామ! కాకి 

కథ నుడివెను జ్ఞాపకముగ నని వచించి 

వినుండు రామ గాథ వీను లలర 111. 


రత్నమొసంగి భక్తి రామున కాంజనే 

యుండు చెప్పితి నృవరుండ! యెల్ల 

జేయ దగిన పనిని జింతింపం దగు దనె 

వినుండు రామ గాథ వీను లలర 112. 


రత్నము గొని యంత రాముడు విలపించి 

యనుజు గూడి జానకిని జనకు వి 

దేహ రాజు గనిన తీరు నయ్యె ననియె 

వినుండు రామ గాథ వీను లలర 113. 


దీని మామ యొసంగె వానరేశ్వర నాకుం 

బెండ్లిలో నని రఘు వీర వర్యు 

డంత గర్భ మెడంద జింతింపం దొడ(గను 

వినుండు రామ గాథ వీను లలర 114. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున సుందర కాండ మందు రెండవ 
భాగము. 
సుందర కాండము సమాప్తము. 


ఆ.వె. 


శ్రీ బాల రామాయణము 


యుద్ద కాండము 


మొదటి భాగము 


వానర సైన్యముతో రాముడు తరలి దక్షిణ సముద్రపు టుత్తర తీరమున విడియుట, రావణుడు సభలో 
సీతను దెచ్చిన విధము తెలిపి రాముని నెదిరింప( దగిన నుపాయములను దెలుపుః డని యసుర 
వర్యుల నడుగ విభీషణు(డు రాముని పరాక్రమమును దెలిపి సీతను రామున కొసంగి రాక్షసుల నెల్ల 
రక్షించుకొన వలయు నన రావణుడు నిందింప విభీషణుడు తన సచివులు నలువురితో రావణుని 
వీడి పోవుట. 


గానమున గణింప నా నారదుడు తుంబు 
రుండు నోడు పగిది నుండ బాడు 
చుండిరి కుశలవులు కాండమ్ము లాటును 
వినుండు రామ గాథ వీను లలర 


ప్రీతి నొసంగ నుడివి సీత జాడను హను 
మంతు( డట్లు మీటి సంతసమ్ము 
కౌగిలించి కొనియం గపివీరు రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


జానకి నెటి(గించి వానర పుంగవ! 

రామ లక్ష్మణులకు బ్రతుకు నొసగి 

తీ వని రఘు రాము డెంతయు శ్లాఘించి 
వినుండు రామ గాథ వీను లలర 


వారి రాశి దాంటి వానరులకు నెల్ల 


దక్షిణంపు( దటికి దరలు టెట్టు 
లన్న చింత డెంద మందు రేంగుచు నుండె 
వినుడు రామ గాథ వీను లలర 


శోక మంద నట్లు సుగ్రీవుం డరసి రా 
ముని వచించె నిట్లు వనర దగదు 
రామ కట్టి యా జలధి పైన వంతెన 
వినుండు రామ గాథ వీను లలర 


దాటి చేర లంక తథ్యమని తలంపు 
రావణు మరణమ్ము రామ! సీత 
గైకొనుటయు నగును గాకుత్సు! నమ్ముమ 
వినుండు రామ గాథ వీను అలకే 


పలుక నేల నింక పల్కు లనేకము 

లరయు చుంటి మంచి వైన శకున 

ము లనంగ విని యూజడిలి రాఘవుం డంత 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమను గని యడిగె నా లంక వివరమ్ము 
ల నెటీగింప మనుచు నంత నాన 

గర రహస్యములను హరివరుండు దెలిపె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రాము డనియె నిట్లు హనుమ! 
నీ పలికిన పురము నేను నాశ 

నమ్ము సేయు వాండ నమ్ము నిజం బిది 
వినుండు రామ గాథ వీను లలర 


ఇత్తటీ పరికింప నుత్తరా పల్లుని 
హస్తం గూడు నెల్లి యరుగ వలయు 
సేన తోడ నపుడు శీఘ్రమ సుగ్రీవ! 
వినుండు రామ గాథ వీను లలర 


మంచి దీ ముహూర్త మంచిత ముద్యమిం 
పనని పలికి నీలుడు నడుప వలె 

సేనం బండ్లు వేళ్లు సెలంగు మార్గమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


బలము లేని వారి నిలుప వలయు నిట 
ఘోర మైన పనులు మూరి సేయ, 
గలవు మనకు నచట కార్యమ్ము సాధింప 
వినుండు రామ గాథ వీను లలర 


దారులం దసురులు దాగి యిల్లరును జి 
అతురు జలము లుండు గతుల నప్ర 
మత్తతం గన వల మానిసిదిండ్లను 
వినుండు రామ గాథ వీను లలర 


సేన ముందు నడుమ లోన పార్శ్యమ్ములం 
నిలిచి కావం గపులం దెలిపి నిలుప 

హనుమ యంగదుండు నను లక్ష్మణుని గూడి 
వినుండు రామ గాథ వీను లలర 


ఏంగు నట్లు మధ్య నింపుగ6 బంచుమ 


యనంగ నట్లొనరిచె హరి విభుండు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


శిరము నందు నూని శిఘ్రమ రామాజ 
ల Cp 
వినుడు రామ గాథ నీను లలర 


రాము. డేంగందొడంగె లక్ష్మణ సుగ్రీవు 

లిడిన పూజ లంది యెలమి దక్షి 

ణంపు దెసకు సైన్య మింపుగ6 జన ముందు 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ భుజము లందు నదర రాముండు లక్ష్మ 
ణుండు సాగె నంగదుండు మోయ 

గెంతుచు దుముకు చరిగిరి కపు లెల్లరున్‌ 
వినుండు రామ గాథ వీను లలర 


తినుచు. బండ్ల నింక6 దేనె లానుచు దరు 
వుల విజుచుచు నూని పూల గుత్తు 

ల నొకరి నొక రెత్తుచును ద్రేయుచు హరులు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుని వధింతు రక్కసుల వధింతు 
నేను నే ననుచును వేన వేలు 
దర్పమున( బలుకుచు( దరల( జాగిరి వేగ 
వినుండు రామ గాథ వీను లలర 


దారి, జేయు చుండి వీరులు బుషభుండు 
నీలుండు కుముదుండు వీలుగం జను 
చుండ ననుసరించి రుద్ధతి హరు లెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


16. 


17. 


18. 


19. 


20. 


సహ్య మలయ గిరులు సక్క దాటి పుడమి 
నిండ సేన తోడ నెమ్మి తరలి 

తరలి యమ్మహేంద్ర గిరిం జేరి రెల్లరు 
వినుండు రామ గాథ వీను లలర 


గిరి మహేంద్ర మెక్కి యరసె రాముం డర్ల 
వమును గడలిం జేర వానర వరు 

లల్ల దాను జేర మెల్లగ వారిని 

వినుండు రామ గాథ వీను లలర 


సేన తటిని విడియ+ జేసి రాఘవుడు సు 
గ్రీవు తోడ ననియె నీ వననిధి 


దాంటు విధము నిపుడు దలప వలయు నంచు 


వినుండు రామ గాథ వీను లలర 


తేనె నలుపు రుచుల దేహమ్ముల ప్లవగ 
సంచయమ్ము నిలువ సాగరంపుః 

దటి నపర వనధి విధము దోచె నది వింత 
వినుండు రామ గాథ వీను లలర 


సూర్యు డస్త మించె( జూచుచుండ(గ నంత 
జంద్రు డపుడు దోశు జానకిని ద 

లంచి యెడంద బరితపించె రాముడు కడు 
వినుండు రామ గాథ వీను లలర 


ఊటడింప ననుజుం డుచిత రీతిని లక్ష్మ 
ణుండు సాంత్వ గిరలను వచియించి 
యూజడిల్లె మానవోత్తముం డింపుగ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


వినుండు రామ గాథ వీను లలర 


లంక యందు నిచట రావణుండు హనుమం 
తు దనరించి నట్టి దుష్కరంపు 

బనినిం గాంచి సిగ్గున ననె నసురులతో 
వినుండు రామ గాథ వీను లలర 


జానకి నరసె, గపి సమసి రసురు లాల 
యము లడంగె లంక నగ్ని సెలా 
నొక్క కోంతి చేత వెక్కసమ్ముగ నహో 
వినుండు రామ గాథ వీను లలర 


శీస్రముగను మనకు( జేయం దగిన యట్టి 
కార్యమును దలంపం గాల మరుగు 

దెంచె భద్ర మగు దలంచి వచింపుండు 
వినుండు రామ గాథ వీను లలర 


హరుల సేన తన్ను ననుసరింపంగ దాటి 
కడలి రా సమర్దుం డడరి యిటకు 
రాముడు తెలుపుండు క్షేమంపు వెరవును 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి యా దశాస్యు వచనములు 

వలుక( దొడగగి రిట్లు వైరి వీర్య 

మెటు(గక ముద మొసంగ నెంతయు నసురులు 
వినుండు రామ గాథ వీను లలర 


రాక్షసేంద్ర! నీవు యక్షనాథుం గుబేరు 


27. 


258. 


29. 


30. 


31. 


32. 


గెలిచితి వురగముల గెలిచి తే(గి 
భోగపురము దానవులు లొంగి రెల్లరు 
వినుడు రామ గాథ వీను లలర 


లోకపాలకులను వీంక నింద్రునిం దొట్టి 
కొట్టి వశము సేసి కొంటి వడరి 
రాజులను జయించి ప్రాభవ మందితి 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డన(గ నెంత రణ మందు సము డొన 


పంపు మింద్రజిత్తు వాసవిని జ 


యించె రాముని వధియించి వచ్చు నతండు 


వినుండు రామ గాథ నీను లలర 


సైన్యమున కధిపతి చయ్యన లేచి ప్ర 
హస్తు( డనియె నిన్ను నాజి గెల్వ 
గలరె ఫణి పతంగ గంధర్వ నిర్జరుల్‌ 


వినుండు రామ గాథ నీను లలర 


కోతి యేమజంగ ఘోరాసురు లపుడు 
మోసపుచ్చె మనల బుడమి బ్రతికి 
యంగ గలండె నన్ను దా గని రణ మందు 
వినుండు రామ గాథ వీను లలర 


పలువు రంత లేచి పల్కిరి పెక్కు ప్ర 
గల్భములను జేత ఖడ్గములు శ 

రముల నూనిరి రఘురాముని వధియింప 
వినుండు రామ గాథ వీను లలర 


33. 


34. 


త్రి: 


36. 


37. 


విని విభిషణుండు వినయమ్ముతోడ వా 
రించి వారి. బలికె నంచితముగ 

నన్న రావణు గని యసురేంద్రు నుతియించి 
వినుండు రామ గాథ వీను లలర 


మూ డుపాయములను బాడిగ నూనిన 
ఫలము నంద కున్న వైరుల పయి 
విక్రమమ్ము సూప విబుధులు దగు నంద్రు 
వినుండు రామ గాథ వీను లలర 


అప్రమత్తు సేన నడరు వానిని నడ్డ 
గింపరాని వాని(దెంపున నెది 

రింపం దొడగితి పరికింపు మన్న! దగవె 
వినుండు రామ గాథ వీను లలర 


నేరక రిపు బల మపారమ్ము నుద్యమిం 
ప నసురులకుం దగునె మనకు రాము 
డెన్న6 డేని దోష మింతయు+ జేసెనె 
వినుండు రామ గాథ వీను లలర 


సీత వాని దారం జెజిపట్టి తీ వది 

దగునె నీకు వాని దార వాని 

కీయ దగును గలహ మేల మనకు రాజ! 
వినుండు రామ గాథ వీను లలర 


గొప్ప కపుల సిన యిప్పురమ్మును ముట్ట 
డించుటకును మున్న యిద్ద బలుండు 


38. 


39: 


40. 


41. 


42. 


43. 


రామున కొసంగుమ ధరణిజ నాదరమున 
వినుండు రామ గాథ వీను లలర 


బాంధవమ్ము నెంచి పలుకుచుంటి నిటుల 
రాముని శిత తర శరముల నొవ్వ 

క మునుప యొసంగం దగు గాకుత్నునకు సీత 
వినుండు రామ గాథ వీను లలర | 


రావణుండు కినిసి లంకాధినాథుండు 
సొచ్చె నంతిపురము మెచ్చ కతని 
సముచిత వచనములు సభ వీడి వేగంబ 
వినుండు రామ గాథ వీను లలర 


అంతః గాం బ్రభాత మరిగె తిరిగి విభీ 
షణుండు రాక్షసేంద్రు సముఖమునకు 
వందనమ్ము లొసంగి పలుక దొడంగె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


కంటి నపశకునము లింట లంకాపురి 
బెక్కు లగ్రజా! యువిదను దెచ్చి 

నట్టి దినము నుండి యవనిజను నిజము 
వినుండు రామ గాథ వీను లలర 


తప్పక నొనరింప( దగును బ్రాయశ్చిత్త 
మిపుడు నీకు రాక్షసేంద్ర! వినుము 
సీత నొస(గ వలెను బ్రీతి రాఘవునకు 
వినుండు రామ గాథ వీను లలర 


44. 


45. 


46. 


47. 


48. 


ఆ గిరల గణింప కసురనాథుం డే(గి 
సభకు మంత్రివరుల సఖుల నెల్ల 

రం బిలిపింప వారు రయమున వచ్చిరి 
వినుండు రామ గాథ వీను లలర 


సీతను గొని లంక సేరు టెల్లయు+ దెల్పి 
పతిగం దన్ను గొనక సతి యడిగిన 
నొక్క యేండు గడువు నక్కాంత కొసంగితి 
వినుండు రామ గాథ వీను లలర 


కుంభకర్ణు( డపుడు కునుకున నుండ జె 
ప్ప నయితి నిపు డది యతనికి( దెలుపు 
చుంటిం జేరి కోతి యొకటి రణ మొనర్చె 
వినుండు రామ గాథ వీను లలర 


ఎటీ(గి సీత జాడ నిచట సుగ్రీవుని 
గూడి కపుల సేన తోడ రాము 

డు గదిసె నట యిప్పుడు కడలి తీరము 
వినుండు రామ గాథ వీను లలర 


భయము లేదు మన కరయం(గ నరుల చేత 
సీత నీయ కుండ నాతని నను 

జు సహితమ్ము సంపు చొప్పరయుండు మీరు 
వినుండు రామ గాథ వీను లలర 


ఇట్లు పలుక రాక్షసేంద్రుండు విని యనె( 
గుంభకర్ణుం డెడంద గోప మడర 
జెప్ప కేరి కేని సేసితి పాపమ్ము 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


వినుండు రామ గాథ వీను లలర 


భాగ్య వశమున నిను వధియింప లేదురా 
ఘవుండు రిపులం జంపి కయ్య మందు 

నీ మొద లిడిన పని నే జక్క నొనరింతు 
వినుండు రామ గాథ వీను లలర 


కుంభకర్ణుని విని కోప మూనిన దశ 

కంఠుం గాంచి సీత గైకొనితివి 

యతివం గొని రమింపు మన మహాపార్చ్యుండు 
వినుండు రామ గాథ వీను లలర 


బలిమి. బర సతులను వలచి యనుభవింప 
నణ(గ శాప మొస(గె నకట బ్రహ్మ 

నాకు బొంద బలమున ననె దశముఖుండు 
వినుండు రామ గాథ వీను లలర 


నా బలం బెజు(గక నరుడు రాముడు మార్కొ 
నంగ దలంచె నన్ను సంగరమున 

నిశిత శరము లేసి నే వధించెద వాని 

వినుండు రామ గాథ వీను లలర 


విని విభిషణుండు తన యగ్రజు గిరలు 
పలికె, బ్లవగ వరులు పర్వత సమ 
తనులు ఘోర దంష్టులు నడరి లంకను 
వినుండు రామ గాథ వీను లలర 


ముట్టడింపక మునుపు రఘు రాముడు రణ 


55; 


56. 


57. 


5రి. 


59. 


60. 


మం దసురుల నెల్ల నమ్ము లేసి 
చంపుటకును మున్న చక్క పీత నసంగు 
వినుండు రామ గాథ నీను లలర 


ఇంద్రజిత్సుహస్తు లేని ఘనుండు కుంభ 
కర్ణుం డేని యసుర గణము నందు 
నన్యు లెవ్వ రైన యసురేంద్ర! నీ వైన 
వినుండు రామ గాథ వీను లలర 


నే నయిన మహాత్ము మానవేంద్రుని నస్త్ర 
శస్త్ర పరమ నిపుణు సమరమున గు 
రుబలు గెలువ లేము లోకైక వీరుని 
వినుండు రామ గాథ వీను లలర 


మణులు నగలు ధనము మంచి వస్త్రములతో 
జానకి నిడి రామచంద్రునకు వ 

సింతము సుఖ మడర చింత లే కగ్రజ! 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రజిత్తు కినిసి యిట్లనం బినతండ్రి 
పరుషము లగు గిరలు వలికి చాల 
నింద లొసంగె వినగ నందటు సభ లోన 
వినుండు రామ గాథ వీను లలర 


జ్ఞాతు లివ్విధముగ౦ జరియించు టెబు(గుదు 
నేను బరుండు పలుక వాని వేగ 

చంపు వాడ నన దశముఖుండు కోపించి 
వినుండు రామ గాథ వీను లలర 


61. 


62. 


63. 


64. 


65. 


చింత నంది యెడంద శీఘ్రమ గద నూని 
నలువురు తనదు సచివు లపు డనుస 
రింపః మిన్నున కెగిరి విభీషణుం డనె 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న తండ్రి సము(డ వన వచ్చు నన్నీవు 
ధర్మ మెన్న కున్నం దగదు నీకు 
ననృతములను బలుక నగ్రజ! యీ రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


తియ్యని వచనములు తేనె వోలెడు నట్టి 
వాని. బలుకు నట్టి వార లుంద్రు 
హితము లప్రియముల నేరు వచింపరు 
వినుండు రామ గాథ వీను లలర 


నీ హితమ్ము గోరి నే వచించితి విన 
వకట నా పలుకుల నసుర వరుల 
నిన్ను లంక నెల్ల నెమ్మి గాచికొనుము 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న నను క్షమింపు మన్న యే౪గెద నేను 
నన్ను వీడి యసుర నాథ! సుఖము 
వడయు మని వచించి వెడలె సఖుల తోడ 
వినుండు రామ గాథ వీను లలర 


66. 


67. 


68. 


69. 


70. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ద కాండ మందు మొదటి 
భాగము. 


యుద్ద కాండము 


రండవ భాగము 


రాముడు విభీషణున కభయ మొసంగుట, నీలుని సాయమున( గడలిపై వంతెన కట్టి స సైన్యము 
లంక జేరి ఘోర యుద్ధమున బంధు మిత్ర పుత్ర మంత్రి సహితముగ రావణుని సంహరించచుట. 


ఆ.వె. అన్న తోడం బలికి యట్లు పరుషముగ 
నవ్విభీషణుండు దవ్వుల కెగి 
రి రఘురాము+ డున్న దరికి నే/ి నిలిచె 
వినుండు రామ గాథ వీను లలర 1. 


నింగి పైన నంత నిజ సచివుల తోడ 

నుండ నవ్విభీషణుండు వారి. 

గాంచి రేవుర నటం శంక తోడం గపులు 

వినుండు రామ గాథ వీను లలర 2. 


చూచి వారిం బలికె సుగ్రీవుం డసుర ము 

ఖ్యుం డగును బరికింప నడరి యాయు 

ధముల తోడ వచ్చె సమయింప మనలను 

వినుండు రామ గాథ వీను లలర 3. 


ఆలకించి వానరాధిపు మాటలు 
రాముని శరణమ్ము క్షేమ మరసి 4. 


వేండ వచ్చితిని విభీషణుండను నేను 
వినుండు రామ గాథ వీను లలర 


దశముఖునకు నేను దమ్ముండ సీతను 
రామున కొసంగు మన రావణుండు 
కినిసి నింద లొసంగి గెంటంగ వచ్చితి 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రి వరులు వీరు మానుగ నాకు రా 
మునకుం దెల్పుడు చని మనుజ నాథు 
న కన నసుర వర్యుండు కపినాథుం డంత 
వినుండు రామ గాథ వీను లలర 


వేగ చని తెలిపి విభిషణు రాకరా 
మునకు బ్లవగ పతి రిపువు గ్రహింప 
క్షేమ మగునె మనకు. జింతింప వలె ననె 
వినుండు రామ గాథ వీను లలర 


అన్య కపుల మతము లన్నియు నట్టుండ 
హనుమ యతని లోన నరయః గపట 
మనంగ రాము డనియె నంచితముగ నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


అడుగ శరణము రిపు నైనం గాచుట క్షాత్ర 
ధర్మ మగును జుమ్ము ధాత్రిని శర 

ణాగతు( దగ గావ నాత్మ వ్రతము సుమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుం డయిన శరణ మిత్తు వేండిన 

ననుమతింపు మతని నరయ నన్ను 

విని విభీషణు వెస బిలిచె సుగ్రీవుండు 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రు లనుగమింప మనుజేంద్రు పాలికిం 
ద్వర విభీషణుండు వచ్చి పదము 

లంటి మ్రొక్కి శరణ మడిగెను రాముని 
వినుండు రామ గాథ వీను లలర 


అభయ మొసంగి రాముం డంత దశముబఖుని 
బలము నెల్ల దెలుప వల నని యడు 

గగ విభీషణుండు సకలము నేర్పడం దెల్పె 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రాము డనియె నేరితి రావ 
ణుం డొనరించి నట్టి చెడు పనులను 
రాజు సేయుదు నిను రావణుని వధించి 
వినుండు రామ గాథ వీను లలర 


అబ్బి నీరు దెచ్చి యభిషిక్తుః జేసెను 
లక్ష్మణుండు దనరి రాము నాజ్ఞ 
నవ్విభీషణుని మహాత్ముని ముదమున 
వినుండు రామ గాథ వీను లలర 


వనధి దాట దగు నుపాయమ్ము వచియింపు 
మనంగ వానరపతి యా విభీష 
ణు డనెం గడలి రాఘవుండు వేండ వలెనని 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు నింకం బ్లవగ పతియు మేల 
నంగ వేదిపై ననలము వోలె 

దనరి రాము డంత దర్భాసనమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


అర్జవంపు దటిని నాసీను డయ్యెను 
వారిం గాంచి యసుర పతికి. దెలిపె( 
జారు దేంగి వేగ శార్దూలు( డను వాండు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు కినిసి పోవం బనిచె శుకు 
నసుర వర్యు వానరాధిపుం గని 

పలుకు మంచు దనదు వచనమ్ము లివ్విధి 
వినుండు రామ గాథ వీను లలర 


మంచి జాతి నుద్భవించితి బుక్షర 
జునకు హరి వరేణ్య! యనుజ సము(డ 
వీవు నాకు నెంచ నేల రణము నీకు 
వినుండు రామ గాథ వీను లలర 


అర్థ మీయ దది యనర్ధ మొసంగును 
రామ సతిని గొనిన నేమి చింత 

నీకు నీదు పురికి నీ వేగ నొప్పును 
వినుండు రామ గాథ వీను లలర 


నా విని శుకు(డే(గె నతు లిడి విభునకు. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


బక్షి రూప మూని వనధి దాంటి 
వాన రేంద్రు( గాంచి పలికె నవ్విధముగ 
వినుండు రామ గాథ వీను లలర 


కపులు వాని నట్లు గాంచి కొట్టం దొడంగి 
రెల్ల గినిసి పలికె దల్లడిల్లి 

రామునిం గని కావు రామ! దూతను నేను 
వినుండు రామ గాథ వీను లలర 


అభయ మొసంగె రాము డతనికి సుగ్రీవు( 
డనె వచింపుమీ దశాస్యు తోడ 

రాముడు వధియించు రణమునం దను నని 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు పలుక నాత(డు దూత కా 
దు మటిీ చారు. డంచు. దూర్ణ మతని 
బట్ట బ్లవగులు రఘుపతి యభయ మొస(గె 


వినుండు రామ గాథ నీను లలర 


ప్రాబ్మిఖుం డయి రఘువరుం డంజలించి ద 
ర్భశయనమున నుండ రాత్రు లకట 
మూడు చనిన నయిన రాండు సముద్రుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆగ్రహమ్ము మీటి నంత గడలి పైన 
రాముడు విడిచెను శరమ్ము లడరి 
జలచరములు వణ(క నల లెల్ల నుప్పొంగె 
వినుండు రామ గాథ వీను లలర 


22. 


23. 


24. 


25. 


26. 


అయిన నా సముద్రుం డగపడ కున్న బ్ర 
హ్మాస్తము దలపోసి యమ్ము నుంచి 
నారి లాగ జగతి ఘోరముగ వణంక 


వినుండు రామ గాథ నీను లలర 


వారి మధ్య నుండి వచ్చి సముద్రుండు 
పలికి తనదు పేరు భక్తి నంజ 

లించి రామునకు వచించె వినయమున 
వినుండు రామ గాథ వీను లలర 


దారి నిత్తు( గపుల దా(ట నిత్తును రామ! 
కరుణం గావు మనగ నర వరుండు 
వమ్ము కాదు శరము వరియింపు చోటన 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్తర దిశను గల రుగ్ర రిపులు బెస్త 
లు జల మాను చుండి నిజ శరమ్ము 
విడువు మనంగ నట్లు వేగ వేసె నటకు 
వినుండు రామ గాథ వీను లలర 


అమ్మరు వనమునకు నెమ్మి నస? వర 
ము సతము ఫల మూలము లలరార 
వృద్ది సెంద( బశులు విరివిగ రాముండు 


వినుండు రామ గాథ నీను లలర 


సాగరుండు వలికె సౌమ్య చిత్తా! రామ! 
నలుడు కట్ట వంతెనను నిపుణుండు 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


హరులు సాయ మొసంగ నతని నియోగింపు 
వినుండు రామ గాథ వీను లలర 


సేతువును వహింతుం బ్రతి నే నని సాగ 
రుండు చనిన రాఘవుండు నలుని 

వేడ నతండు హరులు వృక్షములు శిలలు 
వినుండు రామ గాథ వీను లలర 


తెచ్చి యిచ్చు చుండ నచ్చెరువున( గట్టె 
వంద యోజనముల వంతెన పది 
యోజనములు దనరి యుండంగ వెడలుపు 
విను(ఃడు రామ గాథ నీను లలర 


గగన మందు స్వాతి గతి యనంగ వెలింగె 
మటీయు( బాపట వలె మస్తకమున 
సేతు వచట సంతసింప సురలు గాంచి 


వినుండు రామ గాథ నీను లలర 


ఐదు దినము లందు నబ్బురమ్ముగ గట్ట 
వేల కోట్ల కపులు వెడల దొడంగి 

రావలి తటి కంత నానంద మడరంగ 
వినుండు రామ గాథ వీను లలర 


మోయ రాఘవులను వాయు వాలి సుతులు 
వాన రాధిపుండు వారి ననుగ 

మింపం దాటి రెల్ల రింపుగం గడలిని 

వినుండు రామ గాథ వీను లలర 


33. 


34. 


35, 


36. 


37: 


మూల ఫలములు జలములు గల చోటున 
నిలిపె సేన నంత నెలమి మీ 
వానరేశ్వరుండు వనధి తీరమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


అమర సిద్ద చార ణాదులు మునులు వీ 
కింది జలమున నభిషిక్తు( జేసి 
రి రఘువరుని నొసంగిరి తగ దీవనలను 


వినుండు రామ గాథ నీను లలర 


శుభ నిమిత్తములను జూచి దండెత్త వ 
లొ నింక లంక పైన ననగ రాఘ 
వుండు వాన రేశ్వరుండు నాజ్ఞ నొసంగె 
వినుండు రామ గాథ వీను లలర 


వ్యూహముగ న నర్చి భూరి స్రైన్యమ్మును 
దరుల శిలల నూని హరులు నిలువ 

శుకు నింక విడువుం డన సుగ్రీవుడు విడిచె 
వినుండు రామ గాథ వీను లలర 


శుకుం డెగురుచు(' జని యసుర నాథు వీక్షించి 
మేఘ సన్నిభంపు మేటి కపుల 

సేన తోడ లంక జేరె రాముం డనంగ 

వినుండు రామ గాథ వీను లలర 


తనదు బలము నెల్ల ఘనముగ వివరించి 
రావణుండు సచివుల శుక సార 
ణులను బిలిచి రామ బలము నేరం బనిచె 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


వినుండు రామ గాథ వీను లలర 


వేగు లగి రంత వేగముగను వారి 
గని విభిషణుండు ఘనుండు పట్టి 
రామున కెజింగింప రక్కసులను గాంచి 
వినుండు రామ గాథ వీను లలర 


ఏల వచ్చితి రన నిట్లని రిర్వురు 
రావణుండు పంప రామ! మమ్ము 

మీ బలమ్ము నెటు6గ మేము వచ్చితి మన 
వినుండు రామ గాథ వీను లలర 


చూడ కున్న నిపుడు సూడుండు చూపు వి 
భీిషణుండు మీకు విడిచె వారి 

బలికి యిట్లు మనుజ వర్యుండు కరుణించి 
వినుండు రామ గాథ వీను లలర 


అట్లు విడువ బడి మహాత్మునిచే శుక 
సారణు లరిగి వెస నారసి దశ 

ముఖుని రఘువరు బలమును నెల్ల దెల్పిరి 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు సాధ రాజ మెక్కి కపి ము 
ఖ్యుల దెలుప మనంగ దెలిపె నంగ 
దాది వీర వరుల నా సారణుండు భీతి 
వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణుల పరాక్రమ మింకసు 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


గ్రీవు తేజమును దెలిపి విభిష 
ణు నునికి( గపి సంఖ్యను వివరించె శుకుండు 
వినుండు రామ గాథ నీను లలర 


చారులను బనిపిన శార్దూల ముఖ్యుల 
వార లేంగి విడువం బడి రఘు వరు 
చేత దెల్పి రెల్ల సేనా బలమ్మును 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి విభుని యాజ విద్యుజ్జిహ్వుూ. 
Gp గో 
డసురుండు తన మాయ నవనిజకు బ 
తి తల విల్లు జంపితి నని చూపంగ వాని 
వినుడు రామ గాథ నీను లలర 


సీత నమ్మి యెడంద. జింతించు చుండంగ 
సరమ యసుర కాంత సఖి వచింప 
నసుర మాయ నమ్మ కని యూజడిల్లెను 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డంత( గదిసె రావణుని పురమ్ము 
సైన్య సహితముగను శంఖ రవము 

లింక భేరు లడర నంకమ్ము నొనరింప 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రావణాసురుండు ధ్వనులు 

మంతనములు సలుప మంత్రి వరుల 
తోడ సీత నిమ్ము తూర్ణ మనెను తాత 
వినుండు రామ గాథ వీను లలర 


50. 


51. 


52. 


53. 


54. 


మాల్యవంతు( డన్న మాటల నొల్లక 
నాల్లు ద్వారములను నలువు రసుర 
వరుల, దన్ను గూడి పనిచెను గావంగ 
వినుండు రామ గాథ వీను లలర 


తూర్పునం బ్రహస్తుం గూర్బ మహా పార్ఫ్యు( 
డును మహోదరుండు దనర దక్షి 

ణమున నింద్రజిత్తు నమరిచె* బడమట 
వినుండు రామ గాథ వీను లలర 


శుకు(డు సారణుండు నసురవర్యులు దనర 
నుత్తరమ్ము నందు నుందు నే న 

ని చనె లోని కంత నెమ్మి దశముఖుండు 
వినుండు రామ గాథ వీను లలర 


ముట్టడింప మూడు పురవర ద్వారము 

ల వెస నీలునిం బ్లవగ వరు నంగ 

దుని హనుమను నిలిపి దూర్పు కుడి ప్రతీచి 
వినుండు రామ గాథ వీను లలర 


ఉత్తరంపు ద్వార ముగ్రు లక్ష్మణు గూడి 
నేను ముట్టడించి నెమ్మి, జొత్తు 

ననియె రాఘవుండు మనుజ వరేణ్యుండు 
వినుండు రామ గాథ వీను లలర 


గిరి సువేల మందు నరవరు తో నిల్చి 
చూచుచుండ లంక జోద్యముగ న 


55. 


56. 


57. 


55. 


59. 


60. 


సురపతి నడిచి వెస సుగ్రీవుం డరుదెంచె 
వినుండు రామ గాథ వీను లలర 


అట్టి సాహసమ్ము హరివరేణ్య! దగదు 
నీ కని రఘువరుండు నెమ్మి. గౌంగి 
లించికొనియి వాని నంచితముగ నంత 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రి వర్యుల యనుమతి విభీషణు సంప్ర 
దించి రాఘవుండు పంచె నంగ 

దు దశముఖుని దరికి దూతగ హరిముఖ్యు 
వినుండు రామ గాథ వీను లలర 


దొంగిలించి సతిని దుష్కృతమ్మును జేసి 
తీవు శరణు వేండి నింతి నొసంగు 

బ్రతుక నెంచి తేని రాక్షసాధమ యని 
వినుండు రామ గాథ వీను లలర 


తనదు గిరలు పలికి కొని వాని యుత్తర 
మ్ము మరల వలె ననగ బోరనం జనె 
నంగదుండు నా దశానను చెంతకు 
వినుండు రామ గాథ వీను లలర 


రామ దూత నంచు రావణునకు. దెల్పి 
రామ గిరలు పలుక బ్లవగ వరుడు 
పరుషములను జంప బంచె నతండు వాని 
వినుండు రామ గాథ వీను లలర 


61. 


62. 


63. 


64. 


65. 


అసురులు నలువు రపు డంగదు( బట్ట నె 
గిరి భవనము పయి కసురులు గూల 
బెకలిచి శిఖరమ్ము వెస జేరె రాముని 
వినుండు రామ గాథ వీను లలర 


రాము. డొసంగె నాజ్ఞ రావణు కోట ధ్వం 
స మొనరింప(గం గపి సైన్యమునకు 
రావణుండు పంపె రాక్షస సేనను 


వినుండు రామ గాథ నీను లలర 


శూలముల గుదియల నాలము నందు ర 
క్కసులు సంప గపులం గపివ రేణ్యు 
లసురులను దరుల శిలాదుల మోదిరి 
వినుండు రామ గాథ వీను లలర 


రక్తపు సెలయేర్లు ప్రవహింప రణ భూమిం 
దుముల మయ్య సంగర మట వాన 
రాసుర గణమునకు నత్యధికమ్ముగ 
వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణు లని రాక్షస వీరులం 
బెక్కుర వధియించి రుక్కున శిత 
శరము లెల్ల బిపి శస్త్ర నైపుణ్యులు 
వినుండు రామ గాథ వీను లలర 


రాత్రి రక్కసులు సెలంగి యంపవానను 
గురియ రాముడు ద్రుటి నరవరుండు 
విమలము లొనరించె వేగ దిశల నెల్ల 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


వినుండు రామ గాథ వీను లలర 


అంత వజ్రదంష్టు యజ్ఞ శత్రుని మహా 
పార్ఫ్యు సారణు శుక వరు మహోద 

రుని నృవరుండు నొంచె నని మహాకాయుని 
వినుండు రామ గాథ వీను లలర 


రాము నెదిరిచి యసుర గణ వీర వరు ల 
నేకులు లయ మైరి వీ(క నగ్ని 

దూకు మిడుతల వలె నా కయ్యమున గాంచ 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు సమర మందు నోడింపంగ 
నింద్రజిత్తు నాత డెలమి మాయ 

మయి కపటము నూని యంబరమున నిల్చి 
వినుండు రామ గాథ వీను లలర 


రావణి సెలరే(గి రామలక్ష్మణులను 
నాగ పాశమున ఘన భుజ బలుల 
బంధితులను జేసె వానరు లరయంగ 


వినుండు రామ గాథ వీను లలర 


మూర్చ నున్న వారి బొడగని చింతించు 
చుండ బ్లవగు లల్ల జూచి యవ్వి 
భీషణుండు సేరి వీరు సుగ్రీవుని 

వినుండు రామ గాథ వీను లలర 


వగవం దగదు నీకు వానరేశ్వర! కాచి 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


కొనవలయు రఘు వరులను దెలివివ 


డయు వజకు మన మిచట యని యనునయించె 


వినుండు రామ గాథ వీను లలర 


రామ లక్ష్మణులు మరణ మంది రని యించి 


యింద్రజిత్తు లంక కే(౧ తండ్రి 
కి నెజి/గింప నతండు కీర్తించి సుతు దద్ద 
వినుండు రామ గాథ వీను లలర 


మృతుల గాంచ రామ సతిని. బుష్బకముపై 


నం గొనిపోవ నసుర నారుల కిడ 
నానను దశవక్తుం డట్లు సేసిరి వారు 
వినుండు రామ గాథ వీను లలర 


వారి నట్లు గాంచి వగచు చుండగ సీత 
త్రిజట చావ లేదు దేవి వారు 
పతి విహీన వైన వాహన మొల్లదు 


వినుండు రామ గాథ వీను లలర 


నిన్ననంగ సీత మిన్నగ శాంతించె 
నాలకించి తియ్య నైన నాప 

లుకుల నంత వారలు మరలించిరి వేగ 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డంత+ దేటి లక్ష్మణు వీక్షించి 
వనరు చుండ మిగుల గని పలికె సు 
షేణు6 డిట్లు హనుమ సేరి పాల కడలి 


వినుండు రామ గాథ వీను లలర 


78. 


79. 


80. 


81. 


82. 


చక్కం గని తటమున సంజీవ కరణి వి 
శల్యలను గ్రహించి సత్వరమున 

రా వలె ననుచుండ రయమున నంతట 
వినుండు రామ గాథ వీను లలర 


వైనతేయు( డటకు రా నడలున బాటా 
బన్నగములు నాగ బంధనమ్ము 

సడల బాము లపుడు చయ్యన విడువంగ 
వినుండు రామ గాథ వీను లలర 


రామలక్ష్మణుల నరసి తాక. దన్నెటి 

గించి వ్రణములు నశళియించె నెల్ల 

బలము లంత ద్విగుణములు నయ్య వారికి 
వినుండు రామ గాథ వీను లలర 


రాఘవులు నుతింప ప్రమదమునం జనంగ 
విహగ రాజు ముదము పిక్కటిల్ల 
నజచిరి హరివరులు తజచు నిండ దిశలు 
వినుండు రామ గాథ వీను లలర 


తూర్ణము విని ధ్వనులు ధూమ్రాకు నంపె రా 
వణుండు రాఘవు లట బ్రతికి రని యె 

టీంగి సేన తోడ సంగరమ్మున కల్లి 

వినుండు రామ గాథ వీను లలర 


తుములమై చెలంగ దుర మసుర హరి గ 


ణమ్ము గూల మిక్కుటమ్ముగ హను 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


మంతు. డాజి( జంపె నంత నా ధూమ్రక్షు 


వినుండు రామ గాథ వీను లలర 


వజ్రదంష్టు బంపె వధియింప రాఘవు 
ల నని రావణుండు తరలె నతండు 
దక్షిణంపుం బెద్ద ద్వారమ్మున స సేన 
వినుండు రామ గాథ వీను లలర 


అలిగి రాక్షస బల మణ(గ నా వజ్రదం 
ష్టుండు శరములు కురియం గ్రూరముగను 
వాలి సుతుండు సంపె వానినిం గత్తితో 
వినుండు రామ గాథ వీను లలర 


అని కనుజ్ఞ వడసి యసుర వర్యు( డకంప 
నుండు బల్లిదుండు దండి కపుల( 
జంపుచుండ వాని జంపె వాయు సుతుండు 
వినుండు రామ గాథ వీను లలర 

పంప బడి ప్రహస్తు డంప వాన గపుల' 
జంపు చుండ నసుర సైన్య ధవుండు 

నేలం గూల్చె వాని నీలుండు శిల చేత 
వినుండు రామ గాథ వీను లలర 


అంత రావణుండు చింతించి యింద్రజి 
త్తన్యు లుండ వంట సైన్య యుతము 
హనుమ నీల లక్ష్మణాదుల సుగ్రీవు 
వినుండు రామ గాథ వీను లలర 


89. 


90. 


91. 


92. 


93. 


బవర మందు మిగుల బాధించి శరముల 


రాముని నెదిరించి రాక్షస పతి 


యలసి యోడి మరల నా రాముండు క్షమింప 


వినుండు రామ గాథ నీను లలర 


అలసి తీవు రాక్షసాధిప! చని నేడు 
యెల్లి రమ్ము బలము నెల్ల గూర్చి 


కొని యనెడు గిరలను విని రాఘవుం డనంగ 


వినుండు రామ గాథ నీను లలర 


రావణుండు కరము లజ్జించి చింతించి 
దీను( డయ్యి నంత నాన తిచ్చె( 
గుంభకకర్ణు లేప గూర్కు నుండి యనుజు 
వినుండు రామ గాథ వీను లలర 


లేచి యసుర వరులు లేపగ నతి కష్ట 
మున ననుజుండు మద్యము నశనమ్ము 
గొని తరలుచు నుండ. గని హరు లడలిరి 
వినుండు రామ గాథ వీను లలర 


రావ ణాజ్ఞ నూని రయమున( గుంభక 
ర్లుండు చంపి మ్రింగు చుండె( గపుల 
నెల్లను జెలరే(గి యుల్ల మలర నాజి 
విను(ఃడు రామ గాథ నీను లలర 


ఘోర రణము నందు. గుంభకర్ణు కరయు 
గమ్ము నటికి రాము డిమ్ముగ దల 


నస్త వరము చేత నంతట ఖండించె 


94, 


9౨. 


96. 


97. 


98. 


99. 


వినుండు రామ గాథ వీను లలర 


వినక యుంటి నా విభిషణు మాటల 
నుచు వనరుచు రావణుండు నుండ 
ద్రిశిరుండు నతికాయుం డశని సమానులు 
వినుండు రామ గాథ వీను లలర 


అమ్మహోదరుండు మహా పారుడు నరాంత 
కుండు వెంట సైన్య ముండ. జనిరి 
దిట్టతనము సెలంగ దేవాంతకుండును 
వినుండు రామ గాథ వీను లలర 


అన్నరాంతకు నని నంగదుం డింక దే 
వాంతకత్రిశిరుల హనుమ చంప 
నమ్మహోదరు వెస నని జంపె నీలుండు 
వినుండు రామ గాథ వీను లలర 


హరి బుషభుండు సమర మం దా మహాపార్వుు. 
జంప లక్ష్మణుండు సంపె నలిన 

జాస్త్ర వరము నేసి యతికాయునిం జెలంగి 
వినుండు రామ గాథ వీను లలర 


వారి చావు విని విచారమున మునుంగ. 
దండ్రి యింద్రజిత్తు తద్ద కినిసి 

తా నదృశ్యు, డయి రణాన నింగి నిలిచి 
వినుండు రామ గాథ వీను లలర 


రావణి సెలరే(గి రామ లక్షణుల బా 


100. 


101. 


102. 


103. 


104. 


105. 


ధింప భృశము కురిసి యంప వాన 
మూర్చ సెంది రంతం బురుష వరేణ్యులు 
వినుండు రామ గాథ వీను లలర 


బమ్మ యమ్ము వేసి వానర సేన బా 
ధింప నింద్రజిత్తు కంప మంది 

వ్రాలి రెల్ల కపులు నేల మూర్చిల్లుచు 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి తనదు జయమున కరిగి పు 
రికి. దెలుపంగ జనకునకు విజయము 
రావణుండు పొగిడె రావణిని మురిసి 
వినుండు రామ గాథ వీను లలర 


అవ్విభీషణుండు హనుమ వెదకి జాంబ 
వంతు. గాంచి బుక్షవర్యు క్షేమ 

మడుగ జీవితుండె హనుమ యని యడిగె 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ జాంబవంతు నంఘ్రుల దాశి న 
మస్కరింప నతండు మనుజ వరుల 
గావంగడంగ వలయు నీ వని వచియించి 
వినుండు రామ గాథ వీను లలర 


చని హిమగిరికి మృత సంజీవని విశల్య 
కరణి మణి సువర్ణ కరణి వాయు 

జ! గొని రమ్మనె వెస సంధాన కరణిని 
వినుండు రామ గాథ వీను లలర 


106. 


107. 


108. 


109. 


110. 


కపివరుం డది విని కైలాస గిరి కే(గి 

నేర కోషధులను మూరి కొండ 

కొనను దెచ్చె. బెటీకి హనుమ శీసఘ్రుమ్ముగ 
వినుండు రామ గాథ వీను లలర 


బెషధముల గంధ మాన(గ రామ ల 
క్షణులు మృత కపులును జక్క రుజలు 
వోవ లేచి రంత+ జేవ వర్టిల్లంగ 

వినుండు రామ గాథ వీను లలర 


లంక గాల్ప. దొడంగం బ్లవగులు సుగ్రీవు 
నాజ్ఞం బనిచె రావణాసురుండు 
ఘోర బలుల ననికి( గుంభ నికుంభుల 


వినుండు రామ గాథ నీను లలర 


కంపనునిం బ్రజంఘు నంపె యూపాక్షుని 
కోణితాకు నసుర శూర వరుల 

సైన్య సంయుతము దశముఖుండు కోపించి 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు సంపె నని గంపను. బ్రజంఘు 
శూరుండు ద్వివిదుండు శోణితాక్షు 

నుదరి మైందు' డంత యూపాక్షు వధియింప 
వినుండు రామ గాథ వీను లలర 


ఉగ్రరూప మూని సుగ్రీవు( డని జంపె, 


గుంభుం జంపె నా నికుంభుని హను 


111. 


112. 


113. 


114. 


115. 


116. 


మంతు+( డాగ్రహించి యంత వీర వరుండు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు కినిసి రామలక్ష్మణుల వ 
ధింప(గ మకరాక్షు. బంపె ఘోర 

రణ మొనర్చి వాండు రామునిచే జచ్చె 
వినుండు రామ గాథ వీను లలర 


పంప నింద్రజిత్తు నంపవెల్లి కురిసి 
కాన రాక యాజి గరము న్‌వ్వః 
జేసి కపుల సేన శీఘ్రమ రావణి 

వినుండు రామ గాథ వీను లలర 


లంక కేగి యంత రావణి కల్పించి 
కపట సీతం దెచ్చి కపు లరయంగం 
గత్తి తీసి చంప గలంత నేగి హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


రామున కెటీి(గింప రాముడు దుఃఖించు 
చుండ గని విభిషణుండు మాయ 

యిది యని తెలుపంగ నెద నూజడిల్లెను 
వినుండు రామ గాథ వీను లలర 


అయ్యవసర మందు యాగ మొనర్పని 
కుంభిల యనం బరగు గొప్ప జైత్య 
మునకు నింద్రజిత్తు సనె శుభముల నంద 
వినుండు రామ గాథ వీను లలర 


11/7. 


118. 


119. 


120. 


121. 


ఇంకను వచియించిె నిట్లు విభీషణుం 

డార్య! క్రతు వొనర్ప నరిగె నింద్ర 

జిత్తు ముగియ నత డజేయుం డగును గాన 
వినుండు రామ గాథ వీను లలర 


రామ! వేగ పంపు లక్ష్మణు వాని వ 

ధింప ననగ బటుతరంపు సేన 

తోడం బంపె ననుజుం దూర్ణము రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


ఘోర యుద్ద మందు. గ్రూరు రావణిని నైం 
ద్రాస్త్రమున వధించె నస్త్ర విదుండు 
లక్ష్మణుండు సెల(గి క్రతువు నిరోధించి 
వినుండు రామ గాథ వీను లలర 


మంత్రులు వచియింప మరణించె నింద్రజి 
త్తాజి నన(గ విని దశాననుండు 

సీతం జంప దొడంగ నాత తాగ్రహమున 
వినుండు రామ గాథ వీను లలర 


వానిని సచివుండు సుపార్యుు. డాపి కినుక 
రాముని పయి జూపు రాక్షసేంద్ర! 

యనగ వేల కొలది యసురుల నని కంపె 
వినుండు రామ గాథ వీను లలర 


అసురు లగి వాన రాలిని బాధింప 
మిక్కుటముగ వారి నొక్కడ రఘు 


రాముడు వధియించె రణము నందు. జిలంగి 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


వినుండు రామ గాథ వీను లలర 


రాక్ష సాంగనలు కలంత నేడ్చుచు నుండ 
నాలకించి రాక్షసాధిపుండు 

సచివ సైన్య యుతము సమరమ్మునకు నే(గి 
వినుండు రామ గాథ వీను లలర 


వేల కపుల( జంపె భీకరముగ రావ 
ణుండు వానరాధిపుండు చంప 
నసుర గణము నాజి నా విరూపాక్షుని 
వినుండు రామ గాథ వీను లలర 


అమ్మహోదరుండు హరుల ననేకులం 
జంపు చుండ నలిగి జంపె నతని 

శూర వరుండు విభుండు సుగ్రీవుం డాజిలో 
వినుండు రామ గాథ వీను లలర 


అంగదుండు సంపె నంత మహాపార్ఫ్యు 
నడరి సంగరమున నరసి రావ 

ణుండు కోప మూని మెండుగ దలపడె 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు సేయ రాముని తోడ ర 

ణమ్ము వాని ధనువు బమ్మి త్రుంచె 
లక్ష్మణుండు హయముల విభీషణుండు సంపె 
వినుండు రామ గాథ వీను లలర 


శక్తి నసుర విభుండు సౌమిత్రిపై వైవ 


128. 


129. 


130. 


131. 


132. 


133. 


మూర్చ నందె నతడు ముంచి రాము 
డంత రావణుని శరారి బర్విడ౦ జేసె 
వినుండు రామ గాథ వీను లలర 


విగత సంజ్ఞు ననుజు వీక్షించి విలపింప 
రాము డంత మందుల గిరి కొనను 
దేర హనుమ తిరిగి తేటిను సౌమిత్రి 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు వలికె రామునితో నిట్లు 
కోరుకుందు నేండ క్రూరు రావ 


ణుని వధింపు మంచు మనుజేంద్రసుత నిన్ను 


వినుండు రామ గాథ వీను లలర 


ఇంత లోన బ్రీతి నింద్రుండు పంప న 
రదము శక్తి నమ్ములను గొని యరు 
దెంచి మాతలి నుతియించి రామున కీయ 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డరద మెక్కి యా మాతలిని సార 
థిగ గ్రహించి వెస నెదిర్ప రావ 

ణు నని గరుడ సురలు కనిరి గంధర్వులు 
వినుండు రామ గాథ వీను లలర 


ఒకరి పైన నొక్క రుగ్ర శస్తాస్తము 

లం బజపంగఈ గినిసి రణము ఘోర 
మయ్యె రామ రావ ణాసురుల నడుమ 
వినుండు రామ గాథ వీను లలర 


134. 


135. 


136. 


137. 


138. 


దొంగ పగిది సీత దొంగిలించితి వంచు 

నింద లొసంగి శరము లంది వయ 

పెక్కు రాఘవుండు బెట్టిదముగ నంత 

వినుండు రామ గాథ వీను లలర 139. 


శరముల నసురుండు సంధింప( జాలక 

దీను.డై నిలువంగ వాని నరసి 

సారథి గొనిపోయె సమర తలము నుండి 

వినుండు రామ గాథ వీను లలర 140. 


అయ్యవసర మందు నరుగుదెంచి యగస్త్య 
ముని వరుండు రాఘవున కొసంగె 
నంద నాజి జయము నాదిత్య హృదయమ్ము 


వినుండు రామ గాథ నీను లలర 141. 


రవి గని జపియించె రాముడు ముమ్మారు 

లాచమించి కలత యంత దీజు 

నాత్మ నిశ్చయించె నసురుని వధియింప 

వినుండు రామ గాథ వీను లలర 142. 


రావణుండు కినిసి రథమును గొనిపోవ( 

గారణమ్ము నడుగ సారథి వచి 

యింప రక్షణమ్ము నెంచి యంచు నపుడు 

వినుండు రామ గాథ వీను లలర 143. 


అరుగు రాముని దరి కన రావణుం డట్లు 
సేసె సారధి రఘు శేఖరుండు 144. 


నాతని గని పనిచె మాతలి జను మని 
వినుండు రామ గాథ నీను లలర 


రేయి పవలు నందు రేంగె భీకర సమ 

రమ్ము నర వ రాసుర వరుల కసు 

రు తలం ద్రుంప నరు( డుదిత మయ్యె నది తిగ్గి 
వినుండు రామ గాథ వీను లలర 


ఇట్లె జరుగు చుండ నెన్ని మార్లు నజికి 

న నసుర గణ నాథునకు రఘు వరు. 
డచ్చెరువున నిలువ ననెను మాతలి యిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


రామ! చావం డితండు బ్రహ్మాస్తమునం గాని 
విని యది విడిచె వెస భీకరంపు 

టజుని యస్త్ర వరము నసురుపై రాముండు 
వినుండు రామ గాథ వీను లలర 


అస్త్ర రాజ మంత నా దశ వక్తు వ 
క్షమ్ము( జీల్చి చంపి క్షతజ సిక్త 

మయి పుడమిని జొచ్చి యమ్ములపాొది( జేరె 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు గూల నా వసుధ పయిన 
బ్రతికి నట్టి యసుర వరులు నెల్ల 
రడలి బాణి రంత నార్తితో దిశలకు 
వినుండు రామ గాథ వీను లలర 


145. 


146. 


147. 


148. 


149. 


సంతసించి రంత శాఖా మృగులు గొని 

యాడి రింపుగను మహాత్ము రాము 

నరసి దుందుభు లవి యంబరమున మ్రోగె 

వినుండు రామ గాథ వీను లలర 150. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ద కాండ మందు రెండవ 
భాగము. 


యుద్ద కాండము 


మూడవ భాగము 


రాముడు లంకకు విభీషణుని రాజుగ నభిషిక్తుని. జేయించి పీత నగ్ని పరీక్ష యనంతరము 
స్వీకరించుట. బ్రహ్మాది దేవతలు వరము లీయ సంతసించి తిరిగి యయోధ్యకు వెడలి 
రాజ్యాభిషిక్తు(డై ప్రజారంజకముగా రాజ్య పాలనము సేయుట. రామాయణ కథను విన్న 
ఫలితము. 


ఆ.వె. అన్న రాక్షసేంద్రు( డవనిపై(ం బడియుండ 
నవ్విభీషణుండు నొవ్వు సెల 
మెండుగ విలపించు చుండ నన్న దలంచి 
వినుండు రామ గాథ వీను లలర 1. 


రాము డూఅడించి భ్రాతకు ననరింపు 

మనెను దేజి యింక నంతిమంపు( 

బనుల( జావ దెగును వైరము లంచును 

వినుండు రామ గాథ వీను లలర 2. 


రావణు మరణమ్ము రాముని కరముల 
నాలకించి రాక్షసాధిపు సతు 

లల్ల వచ్చి రటకు( దల్లడిల్లుచు నంత 
వినుండు రామ గాథ వీను లలర 


పరిపరి విధములను బలవరించుచు. బతి 
నరసి నేల పైన నంద టేడ్చు 

చుండి రార్తి మీటి మందోదరినిం గూడి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆశ లల్ల నదర నార్తనాదమ్ముల 

తోడ మిక్కుటముగ దుఃఖ తప్త 

లటు లేడ్చు చుండ బటి మగని మేను 
ల ల 

వినుండు రామ గాథ వీను లలర 


అనుజుని సుహృదులను వినక హితమ్ములు 
వలుక సీత నీక స్వయము తెచ్చు 

కొంటి వీవు మృతిని ఘోర రణమ్మున 
వినుండు రామ గాథ వీను లలర 


మగని దలంచు చిట్లు మండోదరి వనరు 
చుండ. గాంచి రాఘవుండు గని వి 
భీషణు వచియించెం బేర్మి నివ్విధముగ 
వినుండు రామ గాథ వీను లలర 


చక్క నగ్రజు నింక సంస్కరింపుము యూట 
ఉంచి యతివల మరలించు విధ మొ 


నర్ప వలయు వేగ తర్పణము లొసంగి 
వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి రాము డనిన పలుకులను 

వెస విభిషణుండు బెన్వగపున 

శాస్త్ర విధి నొనర్చి సంస్కార మన్నకు 

వినుండు రామ గాథ వీను లలర 9. 


తర్పణమ్ము లొసగి తద్ద భక్తి ననున 

యించి తగిన రీతి నింతుల నని 

పెను విభీషణుండు వేశ్శమ్ములకు నంత 

వినుండు రామ గాథ వీను లలర 10. 


రాము నాజ్ఞ నూని లక్ష్మణుండు విబీష 

ణు నభిషిక్తు( జేసె ఘనముగ విధి 

వంతముగను లంక కంత రాక్షసవర్యు 

వినుండు రామ గాథ వీను లలర 11. 


అంత రాము డరసి యాంజనేయుని, బల్కె 

నాదు లక్ష్మణు హరినాధు కుశల 

ము నెటింగించి విజయమును దెల్పి సీతకు 

వినుండు రామ గాథ వీను లలర 12. 


రావణు వధ మని ధరణిజకు నెణిగించి 

సీత యుత్తరమును శీఘ్రుమ కొని 

రా వలె నని పనిచె రాముండు హనుమను 

వినుండు రామ గాథ వీను లలర 13. 


హనుమ చనియె లంక కవ్విభీషణు నను 
జ్జ గొని కాంచి సతిని జానకిని న 

శోక తరువు మొదల నా కపి దరి నిల్చె 
వినుండు రామ గాథ వీను లలర 


వచ్చినట్టి వాని వైదేహి యారసి 
యచ్చెరువున మాటలాడ కుండ 
నుండి గుర్తు పట్టి యుండ నగ వడర 
వినుండు రామ గాథ వీను లలర 


కాంచి సీత వదన కమలమున నగవు 
పలికె హనుమ రాము పల్కు లిట్లు 
తెలిపి రామలక్ష్మణుల సౌరి కుశలము 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు సమసె రణ మందు నా చేత 
లంక యిప్పు డుండె రావ ణాను 

జుని విభీషణు వశమున నూజడిల్లుమ 
వినుండు రామ గాథ వీను లలర 


అవ్విభీషణుండె యరుదెంచు నిను గాంచ 
వలదు సంభ్రమమ్ము లలన నీకు 

నని నిలువ(గ నెదుట హనుమ నమ్రుం డయి 
వినుండు రామ గాథ వీను లలర 


పతి విజయము వినగ వశ నైతి హర్షమ్ము 
న కనిలాత్మజా! పలుకులు రాక 


యిప్పు డుంటి బసిడి కెక్కు పల్కులు నీవి 


వినుండు రామ గాథ వీను లలర 


పలుక సీత యట్లు వాయు నందనుం డెద 
సంతసించి నీకు వంత లిడిన 

యసురుల సమయింప నానతి నిమ్మనె 
వినుండు రామ గాథ వీను లలర 


రావణు వశలు నయి రాక్షసాంగన లట్లొ 
నర్చి రిపుడు వారు నన్ను గలంత 

పెట్ట రింక గాడ్పు పట్టి! వారి క్షమింపు 
వినుండు రామ గాథ వీను లలర 


సంతసించి యంత జానకి నడుగ రా 
మునకు బదులు హనుమ తనదు పతిని, 
గాంచం గోరుచుంటి నంచితముగ ననె 
వినుండు రామ గాథ వీను లలర 


సీత! గాంతు వీవు చెన్నుగ రాముని 
నని వచించి హనుమ యరిగి వేగ 
రామున కెజి(గించె రమణి పల్కుల నెల్ల 
వినుండు రామ గాథ వీను లలర 


ఆంజనేయు పల్కు లాలకించి రఘు వ 
రుండు నిశ్వసించి దండ నున్న 
యవ్విభీషణు: గని యతనితో ననె నిట్లు 
వినుండు రామ గాథ వీను లలర 


స్నాత దివ్య భూషణ వస నాంచిత చర్చ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


సీత నిలుపు మిచట శీఘ్రమ యని 
పలుక రాము, డే(గె వడి నసురేంద్రుండు 
వినుండు రామ గాథ నీను లలర 


స్నాన మాచరించి చక్కని బట్టలు 
ల 
నగల నూని లపనములు యాన 
మెక్కు దేవి! కాంచ నెంచె రాముండు నిన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


వేండ నిట్టు లా విభీషణుం డరిగి జా 
నకిని నిట్ట కాంతు నాథు నన య 
వనిజ యర్హ వౌదు పతి యాన వాటింప 
వినుండు రామ గాథ వీను లలర 


అనంగ సమ్మతింప నతివ యట్లొనరింప( 
జేసి యంత రాము చెంతకుం గొని 
పోయి శిబిక పైన నా యసురేంద్రుండు 
వినుండు రామ గాథ వీను లలర 


కని విభిషణు నట ననియె రాము, డిటుల 
సీత గాంచు నన్ను జెంత సుహృదు 

లల్ల రుండ శంక యిందేల( గొనిరమ్ము 
వినుండు రామ గాథ వీను లలర 


కాన6(గం బతిని జిరకాలమునకు సిగ్గు 
పడుచు బలువు రెదుట భర్త జేరి 
యార్యపుత్ర! యంచు నవనిజ విలపించె 
వినుండు రామ గాథ వీను లలర 


26. 


27. 


28. 


29. 


30. 


చెంత నిలిచి నట్టి సీతను గాంచి కా 
కుత్సు. డిట్లు పలికెం గోప మింక 

దుఃఖ మెడంద నడర తోరముగను వింత 
వినుండు రామ గాథ వీను లలర 


పడతి! యింక నీకు భద్ర మగును గాక 
గెలువం బడితి వీవు బలుని రిపునిం 
జంపి తగిన పనిని జక్క నొనర్చితి 
విను(డు రామ గాథ వీను లలర 


మాయ చేత వనిని మానిసిదిండి ని 
న్నపహరింప న క్క దడతని జంపి 

తి నవమాన మెల్ల దీజె నింక నిపుడు 
వినుండు రామ గాథ వీను లలర 


గొప్ప కీర్తి దనరు కుల గౌరవం బెంచి 
యుద్యమింప వలసె నువిద! నీ కొ 

అ కయి కాదు మజియు నొకటి వినుమ సీత! 
వినుండు రామ గాథ వీను లలర 


కనుల నీ రొలికెడు కాంతను గని యార్తి 
జనుల వాద మెంచి చాల వగచి 
దిట్టతనమున ననె దేవిని వీక్షించి 
విను(డు రామ గాథ వీను లలర 


రావ ణాంక మందు లంకను జేరి చి 
ర మట నుంట. గనం బొడమును మదిని 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


శంక నడత యందు సమ్మతింపను నిన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


ఇచ్చ మెచ్చెడు దరి కేంగం దగుదు వీవు 
నిన్ను ననుమతింతు నేను జనుమ 
యనంగ వణంకం దొడ(గె వనరుచు నవనిజ 
వినుండు రామ గాథ వీను లలర 


ఆత్మ నీవు దలంచి నట్టి యంగనను కా 
దేను దీర్ణ భుజుఃడ! యేల శంక 
నమ్ము మొట్టొనర్తు నా చరితము పైన 
వినుండు రామ గాథ వీను లలర 


కల్లె స్పర్శ నాకు గాత్రమున నవశ్య 
గ "ఎ క 

త మనుజేంద్ర! యపుడు తలపు దగదు 

కోరి చేసితి నని గుణము నీ వెబుగవె 

వినుండు రామ గాథ నీను లలర 


పంపి తీవు వెదక వాయుసుతుని లంక 

నుంటి నేను విడువ నొప్పు శంక 

నపుడు నన్ను విడిచి యసువు లుండెడు దాన 
వినుండు రామ గాథ వీను లలర 


మేదిని వసియింప మిథ్యాపవాదము 
నంది భర్త మెచ్చ నట్టి భార్య 

కెద్ది యర్హ మగునొ యెంచి యది యొనర్తు 
వినుండు రామ గాథ వీను లలర 


37. 


358. 


39. 


40. 


41. 


పలికి యిట్లవనిజ వహ్ని( గూర్పు మనియె 
లక్ష్మణు నరసి యనలమ్ము నందు 

దూక నన్న గాంచి దుఃఖించి సౌమిత్రి 
వినుండు రామ గాథ వీను లలర 


ఎన్న, డేని కనని పెన్నలుక దనర 
నాననమ్ము నందు ననుమతింతు 

నన్న భావ మెటి(గి యగ్నిం బేర్చె నపుడు 
వినుండు రామ గాథ వీను లలర 


మనము నందు వాక్కు లను గర్మముల యందు 
భర్త సక్త నేని వహ్ని గాచు, 

గాత లోక సాక్షి గాంచ నవ్విధి నన్ను 

వినుండు రామ గాథ వీను లలర 


సతము హృదయ మందు. బతిని నిలుపు నంచు 
రవి శశి యనలుండు రాత్రి పవలు 

సంధ్య యవని పరులు సద్గుణ యని నన్ను 
వినుండు రామ గాథ వీను లలర 


నేర్తు రేని వహ్ని నెమ్మి నన్నిటం గాచు. 
గాత యంచు దుమికె సీత యగ్ని 
లోన గంప మంద లోకు లెల్లరు నంత 
వినుండు రామ గాథ వీను లలర 


హరులు నెల్ల, జేసి రంత హాహా కార 
ము లడ లెదల నడరం బుణ్య శీల 
సీత దుముక నగ్ని నాత తార్తి నపుడు 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


వినుండు రామ గాథ వీను లలర 


ఆలకించి జనుల యాక్రందనము ధర్మ 
రతుండు వనరె నంత రాఘవుండు 
కాజ గనుల నుండి కన్నీరు మది లోన 
వినుండు రామ గాథ వీను లలర 


వైశ్రవణుడు యము:డు వాసవి వరుణుండు 
పరమ శివుండు బ్రహ్మ సుర వరులును 
వచ్చి నిలిచి రంత నిచ్చ రాముని చెంత 
వినుండు రామ గాథ వీను లలర 


విబుధు లంత నని రుపేక్షించి తేల వ 
నిత దుముకగ నగ్ని నీవు కర్త 

వు జగములకు మిన్నవు సకల జ్ఞానుల 
వినుండు రామ గాథ వీను లలర 


స్వయముగ విభుండవు ప్రజాపతివి వసువు 
ల బుతుధాముండవును రవియు శశియు 
గన్ను లశ్వినులు స్వకర్ణము లగు నీకు 
వినుండు రామ గాథ వీను లలర 


ఆది. దుదిని నుందు వడరి రుద్రుల నష్ట 
ముడవు మజియు పంచముండవు సాధ్యు 
లందు సీత దూ(క నగ్ని విడిచి తేల 
వినుండు రామ గాథ వీను లలర 


అమరు లట్లన విని యనె రాముండు దశర 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


ధుని సుతు(డను నేను మనుజుండను సు 
రేంద్ర! నే నెవరు వచింపుండు సత్యము 
వినుండు రామ గాథ నీను లలర 


నలినజు( డనె నిట్లు నారాయణుండ వీవు 
స్వయ మని వివరముగం జక్క నుడివి 
వినుమ సీత లక్ష్మి విష్ణుండవే నీవు 
వినుండు రామ గాథ వీను లలర 


రావణుండు సమసె రామ! నీ వలన నిం 
క నరుదెంచు దివికి నిన కులేంద్ర! 
యిమ్మహేతిహాస మిల నుతింప బడును 
వినుండు రామ గాథ వీను లలర 


అన్న బ్రహ్మ మాట లాలకించి త్వరిత 
మగ్ని దేవు డంత నవనిజ( గొని 


మూర్తి మంతుడు నయి పొడమె మంటను వీడి 


వినుండు రామ గాథ నీను లలర 


మాల్య భూష లింక మంచి బట్టల మున్న 
టి విధ మున్న యట్టి నవనిజను న 
సంగి రాముని జల దాంగుని గని పల్కె 
వినుండు రామ గాథ వీను లలర 


కనుమ రామ సీతం గలుష మెటుంగదు 
సుంత యేని యీమె సుగుణ శిల 
యికం బరిగ్రహింపు మింపుగ రాఘవ! 
వినుండు రామ గాథ వీను లలర 


54. 


55. 


56. 


57. 


58. 


అనంగ విని ముదమున ననె రాము. డెటు(గుదు 
సుదతి నేను సతి యసురుని యింట 

రక్షిత నిజ తేజ మక్షయముగ నుండ 

వినుండు రామ గాథ వీను లలర 


జనుల నింద నెంచి జానకి నెజింగింప 
వారి కట్లు సేయ వలసె నాకు 

నని గ్రహించె సీత నత్యధికప్రీతి 
వినుండు రామ గాథ వీను లలర 


లక్ష్మణుండు వానర గణము సుగ్రీవు 

డును విభీషణుండు ననిమిషవ్ర 

జము నసురులు సంతసమున మునిగి రంత 
వినుండు రామ గాథ వీను లలర 


జానకీ సతికిని మానసమ్మునం దీజెం 
గలంత యెల్ల దనదు కాంతు. జేర 

గం జిరకాలమునకు( గమలాయతాక్షుని 
వినుండు రామ గాథ వీను లలర 


రాముని శుభ వాక్కులను మహేశ్వరు. డాల 
కించి యట నమస్కరించి యున్న 
రామునకు దశరథు రాక యింద్రుని తోడ 
వినుండు రామ గాథ వీను లలర 


తెలిపి చూపి యిట్లు వలికె నీవు తరింప 
నేగెం నీదు తండ్రి యింద్ర లోక 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


మున కనుజునిం గూడి మ్రైక్కుమ సద్భక్తి 
వినుండు రామ గాథ నీను లలర 


రామలక్ష్మణులు ధరణిజ దశరథున 

కెరగ సంతసించి యజింగితి ననె 

సురల వలన నిన్ను బురుషోత్తమునిగను 
వినుండు రామ గాథ వీను లలర 


రావణు వధియింప రామ! వచ్చిన విష్ణు 
వంచు నని వచించి యంకమందు 

నిల్పి సుతుల సీత నెమ్మిని దీవించె 
వినుండు రామ గాథ వీను లలర 


భరతు నింక గైకను రఘురాముడు కోర, 
బ్రీతిని క్షమియించి వెడలె నింద్రు 

తోడ దశరథుండు తోషమున దివికి 
వినుండు రామ గాథ వీను లలర 


ఇంద్రు. డడుగ వరము నిత్తు కోరుమ యని 
మృతు లయిన కపులను బ్రతుక జేసి 


మూల ఫలములు జలము నిడు మన్న నసంగె 


వినుండు రామ గాథ నీను లలర 


లేచిరి కపు లంత లీల నిదుర నుండి 

వోలె నేంగి రాజ్య మేలుమ యభి 

షిక్తుడ వయి యని వచించి యింద్రుం డరిగె 
వినుండు రామ గాథ వీను లలర 


65. 


66. 


67. 


68. 


69. 


పఫ్లవగ వరుల నెల్ల బన్నుగ సత్కరిం 
చెను విభీషణుండు మనుజ నాథు 
పలుకుల దగ రత్న వాసమ్ముల నొసంగి 
వినుండు రామ గాథ వీను లలర 


భరతు ననుజు' గాంచ వలయు వేగ యనంగ 
రాక్షసాధిపుండు రాముని కొజ 

కు వెస నుంచ బుష్పక విమానమును జెంత 
వినుండు రామ గాథ వీను లలర 


సీత తోడం దాను భ్రాత సహిత మెక్కి 
పుష్పకమ్ము నంత బురుష వరుండు 
నిలిచి పలుక దొడ(గ నెమ్మి పలుకు లంత 
వినుండు రామ గాథ వీను లలర 


వర మొసంగు రామ! పట్టాభిషేకమ్ము 
గాంచ ననగ నసుర కపి నికాయ 
విభులు రాఘవుండు ప్రితి నాహ్వానించె 
వినుండు రామ గాథ వీను లలర 


వానరులను గూడి వానరేంద్ర! విభిష 

ణ! సచివ సహితముగ వెస విమాన 

మెక్కు( డనియ మానవేంద్రుండు ముదమున 
వినుండు రామ గాథ వీను లలర 


అంద టిక్క రాము నానతిం గదల వి 
మాన వరము సూపె మరలు చుండ 
సీతకు రణ తలము( జెన్నుగ రాముండు 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


వినుండు రామ గాథ వీను లలర 


సేతువు నటం జూపి సీతకు నీల ని 
ర్మితము( జక్కగ వివరింప గదిసి 

రరిగి పుర వరమ్ము నపుడు కిష్కింధను 
వినుండు రామ గాథ వీను లలర 


వానర సతుల గొని వైదేహి వేడవా 
హన వరమ్మునం బయన మయిరి య 
లరుచు వేగముగ భరద్వాజ మునిం గన 
వినుండు రామ గాథ వీను లలర 


పూర్తి కా నరణ్యమున నుండు పదునాలు 
గేండ్ల గడువు వచ్చె నేనవ తిథి 

నాండు రాఘవుండు గన ముని భరద్వాజు 
వినుండు రామ గాథ వీను లలర 


అద్వితీయ మగు భరద్వాజ మున్యాశ్ర 
మమ్ము, గదిసి వాహనమ్ము నాపి 

మునికి రాము డంత మ్రైొక్కె.బదము లంటి 
వినుండు రామ గాథ వీను లలర 


సంయమీంద్రు నడిగి సాకేత పుర కుశ 
లమ్ము నెటిగి మాతల యవరజుల 
క్షేమ మెల్ల నెటింగ రాముండు సంప్రతి 
వినుండు రామ గాథ వీను లలర 


హనుమ యే(గి రాము నాజ్ఞ మనుజ రూప 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


మూని గుహునిం గాంచి యొుస(౧ ముదము 
రాము రాకను గుశలమ్మును వచియించి 
వినుడు రామ గాథ నీను లలర 


ఆగ కేగి కాంచె హనుమ నందిగ్రామ 

మందు జడల నూని యాశ్రమమున 

నున్న చిక్కి నటి నుతము భరతుని 
లు అతి 

వినుండు రామ గాథ వీను లలర 


రాముడు కుశలమ్ము రావణు. జంపి సీ 
తను బరిగ్రహించి తమ్ముని సుహృ 

దులను గూడి వచ్చె: బలుక నిట్లు హనుమ 
వినుండు రామ గాథ వీను లలర 


విని ముదమ్ము మీటి వెస స్తుక్కి తేటి భ 
రతుండు గారవించె రక్తి నతని, 

గాన్క లిత్తుం బెక్కు గైకొను మంచును 
వినుండు రామ గాథ వీను లలర 


భరతు( డడుగ హనుమ వచియించె వనవాస 
కథ సమస్త మడరి కపివరేణ్యు( 
డు ముద మంది భరతుడు పనిచె శత్రుఘ్ను 
వినుండు రామ గాథ వీను లలర 


పుర జనులకు. దెలిపి పురము నలంకరిం 
పంగ జేయు మంచు. బలికి వార 
లట్లు సేసి భరతుం నరసిరి యెల్లరు 


వినుండు రామ గాథ వీను లలర 


82. 


83. 


84. 


85. 


86. 


ఇంత లోన రాము. డే(గుదెంచె భరతు 
దరికి గని విమాన వరము వ్రాల 
నన్నను భరతుండు గ్రన్నన దరి సేర 
వినుండు రామ గాథ వీను లలర 


కౌశగిలించికొనియి( గాకుత్ఫు( డనుజుని 
బ్రీతిని భరతుండు సీత కెరంగి 

లక్ష్మణుని, గలసి యెలమి నెల్లర నుతించె 
వినుండు రామ గాథ వీను లలర 


మాతల గురుం గని నమస్కరింప(గ రాము 
డట్లు సేసిరి వెస నవనిజ యను 

జుండు భక్తి యడర మెండుగ నెడందల 
వినుండు రామ గాథ వీను లలర 


వాహనమ్ము నంత వైశ్రవణునిం జేర 
బంపె రాఘవుండు పట్టణం బ 
యోధ్య కే(గి రెల్ల రుత్సాహమున వేగ 
వినుండు రామ గాథ వీను లలర 


రాజ్యముం గొను మంచు రాముని నర్ధింప 
భరతుండు పది రెట్లు వజలె బొక్క 

స మని రాఘవుండు సమ్మితించె నెలమి 
వినుండు రామ గాథ వీను లలర 


ముని వసిష్టుడు ముదమున నభిషిక్తునిం 
జేసె రాముని దరి సీత యడరు 


87. 


88. 


89. 


9౦0. 


91. 


92. 


చుండ వైభవముగ నుర్వీతలమునకు 
వినుండు రామ గాథ వీను లలర 


సత్కరించి కడింది సకల హరులను సు 
గ్రీవ సంయుతమ్ము బ్రీతి నవ్వి 

భిషణు సచివులను వీడుకొలిపె నంత 
వినుండు రామ గాథ వీను లలర 


రాము డనుమతింప రమణి సీత యొసంగె, 
దనదు కంఠ హారమును హనుమకు 
వాయు తనయు+ డూని భాసిల్లె నింపుగ 
వినుండు రామ గాథ వీను లలర 


పదునొకండు వేల వత్సరములు రాజ్య 
మేలి రాము డడరి మేలుగాను 
గన్న బిడ్డల వలె( గాంచుచు( బ్రజలను 
వినుడు రామ గాథ వీను లలర 


యౌవరాజ్య పదవి ననుజు భరతు నిల్పి 
యశ్వమేధములను నాచరించె 


వంద రాముడు రఘువరుండు లక్ష్మణుం గూడి 


వినుండు రామ గాథ వీను లలర 


ధర్మ పరులు జనులు ధరను దొంగలు లేరు 
కనము క్రూర మృగములను రుజలను 
వాన లుండు( జక్క ఫల తరువులు మెండు 
వినుండు రామ గాథ వీను లలర 


93. 


94. 


95. 


96. 


97. 


మూర రాజ భక్తి భూసుర క్షత్రియ 

వైశ్య శూద్రులు దమ బనులలో ని 

మగ్ను లయి తనరిరి మహి రాము డేలంగ 

వినుండు రామ గాథ వీను లలర 98. 


రామ రామ యనగ రాముని కథలు సె 

లంగు సంతతమ్ము రామ మయము 

గాంచ లోక మెల్ల నంచితముగ నయ్యె 

వినుండు రామ గాథ వీను లలర 99. 


జానకీ చరితము సదువ రామాయణ 

మాది కావ్యము తమి నణంగు నెల్ల 

కల్మషములు వినుత వాల్మీకి కృతమును 

వినుండు రామ గాథ వీను లలర 100. 


అర్థ లాభ మింక నాయు రారోగ్య సు 

పుత్ర పౌత్ర వృద్ధి వొందం గలరు 

వినిన జదివిన నుడివినను నిక్కావ్యము 

వినుండు రామ గాథ వీను లలర 101. 


పరమ పుణ్య గాథ వాల్మీకి పరమర్షి 

విరచితమ్ము రుచిరతర కుశ లవ 

గాన లహరి మధుర కామేశ్వరీయమ్ము 

వినుండు రామ గాథ వీను లలర 102. 


జానకీ మనో లసద్వినోద విహార! 
రఘు కులాబ్ది చంద్ర! యఘ వినాశ 
సత్రియా విలోల! సద్దయార్ద హృదయ! 103. 


భక్త జన హృదయ నివాస! రామ! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ద కాండ మందు మూడవ 
భాగము. 
శ్రీ బాల రామాయణము సర్వము సమాప్తము. 


